"శ్ర 


అగ్నిహోత్ర 
రాసాయనిక విశేషణ 


(Chemical Analysis of Agnihotra) 


nmol, 
(A 
డా॥ కోడూరి సుబ్బారావు 


గాయత్రీ ఆశ్రమ ట్రస్టు ప్రచురణ 


ఆలా. 


fe గా 
ఏన 


యజ్ఞో వై (శ్రేష్ణతమం కర్మ । 
(శతపథ (బ్రాహ్మణం 1..7..1..5) 


నిశ్చయంగా యజ్ఞమే (అగ్నిహోత్రమే) శ్రేష్టమ కర్మ 


ఐదిక సేవా గమాజము 
వ్యాన్‌ నగర్‌ రోడ్డు నెం. 2) 


సీతాఫలమ్రండి. సేకింద్రాబాద్‌ _ 500 06; 


గాయత్రీ గ్రంథమాల - 35 

పూర్వ ముద్రణ (ప్రతులు :2000 

తృతీయ ముద్రణ : 1000 ప్రతులు 

(© COPY RIGHT (సర్వస్వామ్యములు : సురక్షితము) 


సృష్టి సంవత్సరము : 197, 29, 49, 123 
విక్రమాబ్దము : 2078 


దయానందాబ్దము : 198 
శ్రీ ప్ల్రవనామ సం॥ర శ్రీరామ నవమి (21-4-2021) 


 మూల్యము : రూ. 40/- 


(తపాలా ఖర్చులు అదనము) 

(ప్రతులకు : 

1 గాయత్రీ ఆశ్రమ ట్రస్టు, ఆర్యసమాజము, 
12-10-586/6, వ్వాస్‌ సమాజము, 


మేడిబావి, సికిం[ద్రాబాద్‌-61. 
(శ్రీ కె.పి. నర్సింగ్‌రావు - కార్యదర్శి. సెల్‌ : 98480 11073) 


2,. డా॥ కోడూరి సుబ్బారావు, వైదికవాన ప్రస్థాశ్రమం, 
హనుమాపురం (P0.) స్టేన్‌ఫోర్టు పి.జి. కాలేజ్‌ ప్రక్కన, 
(Via.) భువనగిరి గంజ్‌ - 508 117. తెలంగాణ 
సెల్‌ : 9908994084. 


3. wots మందిరము, మెయిన్‌ రోడ్డు, 
సీత్రాఫలమండి పోస్ట్‌, రైల్వే ఫైఒవర్‌ దగ్గర, 
సికింద్రాబాద్‌ - 500 061. అ 


Printed at: PRINTSHOP +91-9866554500 


గ్రంథ కర్త : 


“సుమ్మార్థి” 


దా॥ కోడూరి సుబ్బారావు గారి పరిచయము 


జననము | స్వభాను పుష్యశు. విదియ (30-12-1943) ఆంధ్ర ప్రాంతము 
తల్లిదండ్రులు : నాగరత్నమ్మ వెంకట్రాజు గారలు 


విద్యార్హతలు : 11వ తరగతి (5.5...) ప్రకృతి, హోమియో చికిత్సలలో 
ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యులు (R.M.P.) 


వృత్తి వైదిక ధర్మ ప్రచారము - రచన, హోమియో వైద్యము 
అభిరుచులు : వైజ్ఞానిక దృష్టితో వేదముల స్వాధ్యాయము, రచన, 
యోగ సాధన, అనాథ సేవ, సామాజిక సేవ. 


వీరు నిరాడంబరంగా జీవితం గడిపేవారు కనుక తమ ఆదాయంలో 
మిగిలిన ధనాన్ని భగవంతుని ధనంగా భావించి, తాను దానికి ఒక ధర్మకర్తగా 
నుండి, తాను నమ్మిన ఆశయాలకు అనుగుణంగా ఆ ధనాన్ని ఖర్చు 
పెట్టుచుండెడివారు. తమ తదనంతరము కూడా ఆ నిధి సద్వినియోగపడాలనే 
దూరదృష్టితో “గాయత్రీ ఆశ్రమం” అను పేరుతో 1990 సం॥రంలో పబ్లిక్‌ 
ట్రస్టుగా రిజిష్టరు చేశారు. అందు 1) అనాథల, పేదల సేవ 2)ఆర్ష గురుకుల 
పద విద్యార్థులకు ఆర్థిక సహాయం 3) వైదిక సాహిత్య ప్రచురణ అను 
లక్ష్యముల నేర్పరచి అందుకొరకు స్థిరనిధులను ఏర్పాటు చేసిరి. సాహిత్య 
ప్రచురణల లక్ష్యసాధనగా ఇంతవరకు 30 గ్రంథములు ప్రచురింపబడ్డాయి. 
అందు వీరి స్వీయ రచనలే 12 ఉన్నాయి. చాలా బలహీనత ఏర్పడుటచే 
ప్రస్తుతము వీరు ఆర్షగురుకులము, వడ్లూరు (కామారెడ్డి)లో ఒక ముముక్తువుగా 

దైవ ప్రార్థనలో గడుపుచున్నారు. 
- ప్రకాశకులు 


ఓ3మ్‌ 


నేటి విద్యార్థులలో విజ్ఞానం, దానితో పాటు కొద్ది వివేకం 
పెరుగుతూ ఉండటం హర్షదాయకమే. వీట్రిత్రో బాటు సదాచారం, 
సంస్కృతి కూడా పెరిగితే పూవృకు తాని అబ్బినట్టుగా హుందాగా, 
ఉన్నతంగా ఉంటుంది. సదాచారం అంటే ఆహార విహార 
వ్యవహారాలలో ఆరోగ్య ఆనందాలను ఇచ్చే మంచి అలవాటు కలిగి 
ఉండటం. దీనినే సభ్యత" అని కూడా అంటారు. సంస్కృతి అంటే 
మానవులుగా పుట్టిన మనలోని చెడులను తొలగించి మంచిని 
పెంచటం. అందుకొరకే మన ప్రాచీనులు (బుషులు, మునులు) 
పంచమహా యజ్ఞాలను, 

షోడశ సంస్కారాలను రూపొందించారు. పంచ మహాయజ్ఞాలు 
ప్రతి దినం చెయ్యాలి. వీటిలో రెండవదిటైంన దేవయజ్ఞం 
అగ్నిహోత్రమే . అది ప్రతి దినం ఉదయం, సాయంత్రం రెండుసార్లు 
చెయ్యాలి. సంస్కారాలు తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు 
చనిపోయే వరకు వివిధ వయస్సులలో చెయ్యబడతాయి. ఇవి 
మొత్తం 16. కనుకనే వీనిని షోడశ సంస్కారాలు అంటారు. 
వీటన్నిటిలో అగ్నిహోత్రమే ప్రధాన అంగంగా ఉంటుంది. అంటే 
భారతీయ (మానవ) సంస్కృతి, సభ్యతలు అగ్నిహోత్రంతో ముడిపడి 
ఉన్సాయనుమాట. 

స ఆ లై ప్రాచీనులు అగ్నిహోత్రానికి ఇంత ప్రాధాన్యతే లు 
ఇచ్చారు? (దీనివల్ల కలిగే లాభం ఏమిటి ?) ఇది మనుష్యుని ధారా 
పరునిగా, సంస్కారవంతునిగా చెయ్యగలుగుతుందా? అ ల వ 
కలుగటం సహజమే. వీటికి సంక్షిప్త సమాధానం ఎమంటి - 


శారీరకంగా బలంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఎక్కువకాలం 


జీవించగలిగితేనే ఏ ప్రగతి నైనా సాధించగలుగుతాం. లేకుంద్రే ఎ౦త్రట్టి 
తెలినితేటలున్నా ప్రగతి అసాధ్యమే. అట్టి ఆరోగ్యానికి అగ్రిహో క్ట 
ఎంతగానో తోడ్పడుతుంది. అది ఆచరించే సమయంలో పఠించే 
మంత్రాలు మహత్త్వపూర్ణమైన ప్రేరణను కలిగించి మనిష్ట. 
మననశీలుని చేస్తాయి. మార్గదర్శనం చేసి మహాత్ముని చేస్తా, 

అందుచే భారతీయ సంస్కృతి, సభ్యతల ఆత్మ అనదగిన 
అగ్నిహోత్రం గురించి నేటి విద్యార్థి, మేధావి వర్గాలకు వైజ్ఞానిక దృష్టితో 
విశేషించి చూపటం అవసరమే. అందుకొరకే చిన్న ప్రయత్నంగా శ 
చిన్న పుస్తకం వ్రాసాను. నేను రసాయనశాస్త్ర పట్టభద్రుడను కాను. 
చిన్న హోమియో వైద్యున్ని మాత్రమే. అయినా, సాహసించి కొన్ని 
పుస్తకాల, కొన్ని వ్యాసాల, ఆకాశవాణి ప్రసంగాల ఆధారంగా ఈ చిన్న 
పుస్తకం వ్రాసాను. మేధావులు ఇందేవైనా లోపములున్న తెలిపిన 
మలిముద్రణలో సవరించుకొనగలను. " 

విజ్ఞానవేత్తలకు నా మనవి ఎమనగా ఈ అగ్నిహోత్ర ప్రక్రియలపై 
ఫలితాలను పరిశోధనలు చేపట్టి తాము గుర్తించిన ఫలితాలను 
లోకానికి అందించగోర్తాను. అప్పుడే నేటి విజ్ఞానయుగం దీని 
వైవిష్ట్యతను గుర్తించ గలుగుతుంది. 

ఈ పుస్తక వ్రాతప్రతిని ముద్రణ ప్రతిగా ప్రాసియిచ్చిన కుమారి 
మధుశ్రి, కుమారి అనిల, కుమారి విద్యాశ్రీ గార్లకు ; ప్రూఫ్‌లు 
చూసి పెట్టిన శ్రీ మనస్వీ వానప్రస్థి గారికి నా కృతజ్ఞతలు. అందముగా 
ముద్రించి యిచ్చిన ప్రింటుషాపు యజమానులకు, కార్యకర్తలకు నా 
ధన్యవాదములు. 


విన్నవించు, ఒక విజ్ఞానాభిమాని, 


కోడూరి సుబ్బారాలి 


అగ ప్రార్థన 


ఓ3మ్‌ 
అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్‌ ; 
హోతారం రత్వధాతమమ్‌ ॥ (బుగ్వేదము - 1-1-1) 


మాలోని సర్వదోషములను దహించి మా హృదయములను జ్ఞాన 
ప్రకాశముతో నింపగల అంతర్యామివైన ఓ పరమేశ్వరాగ్నీ! ముందుగా నిన్ను 
స్తుతించుచున్నాను. నీవు మే మర్థించకయే చెడు కార్యములు చేయబోవు 
మాలో భయాందోళనలు కలిగించి మమ్ము హెచ్చరించు పురోహితుడవు. 
సృష్టి స్థితిలయరూప యజ్ఞమునకు ఏకైక కర్తవైన దేవదేవుడవు. ఈ భూమిపై 
ప్రాణి మనుగడ కవసరమగు వాతావరణమును, బుతుక్రమమును ఏర్పరచిన 
బుత్విజుడవు. మా మనోవాక్కాయ కర్మలకు న్యాయముగా ఫలముల నిచ్చు 
హోతవు, ఉపాసకులు కోరిన సద్గుణరత్నముల నొసంగు రత్నధాతవు. 

అట్టి విశిష్ట గుణయుక్తుడవైన ఓ ఈశ్వరాగ్నీ ! నీ విశుద్ధ 
జ్ఞానానందముల నిచ్చి నన్ను నీ దరి జేర్చుకొమ్ము, 

అగ్నిహోత్ర పరంగా : ఓ హోమాగ్నీ ! నీవు మేము కోరకయే మా 
హితము చేయు పురోహితుడవు. హోమ క్రియలో ప్రధానమైన యజ్ఞదేవతవు. 
వాయురాకాశములను శుద్ధమొనర్చి, బుతుక్రమమును క్రమబద్ధము చేయు 
బుత్విజుడవు. మేమిచ్చు స్వల్ప ఆహుతులకు మరెన్నో రెట్లు మంచి 
ఫలితములనిచ్చు హోతవు. మా కామ్య యజ్ఞములకు తగిన ఆరోగ్య 
బలప్రదాయకములైన ఫలధాన్య శాకాదులను, పుత్ర రాజ్యాది కట్ల సులను 
ఒసంగు రత్నదాతవు. 


అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 

నెయ్యి, గ్లిసరాల్‌ 

ఆమ్షములు 

హోమద్రవ్యాలు 

సమిధలు (కట్టెలు) 

సూర్యకిరణాల వల్ల కలిగే రాసాయనిక మార్పులు 
సూర్యోదయ సమయ విశేషత 

హోమకుండం ఎలా ఉండాలి 

కార్బన్‌ డై ఆక్సైడ్‌ హానికరమా ? 

బుషుల వైజ్ఞానిక దృష్టి 


ఉపసంహారము 


16 


36 


40 


49 


అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 
(Chemical Analysis of Agnihotra) 


నేడు మనం వైజ్ఞానిక యుగంలో ఉన్నాము. విజ్ఞానం 
శరవేగంతో పురోగమిస్తోంది. నేటి రసాయన శాస్త్రం (Chemis- 
(౧) ప్రతి పదార్థాన్ని అణువణువును విశ్లేషించి పరిశోధిస్తున్నది. 
అద్భుతమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. 
ఆశ్చర్యకరమైన 'ఆవిష్కారాలు మనలను అలరింపచేస్తున్నాయి. 
అందుచే నేటి యువతరం ముఖ్యంగా విద్యార్థితరం ప్రతి 
నమ్మకానికి విశ్లేషణ కోరుతున్నది. ఈ ప్రవృత్తి విదేశాలలో 
విస్తృతంగా వ్యాపించింది. ఇప్పుడిప్పుడు మనదేశానికి కూడా 
ప్రాకుతోంది. ఇట్టి స్థితిలో మన అగ్నిహోత్ర విశ్లేషణ అవసరమే. 
అనివార్యం కూడా. లేకున్న ముందుతరం నాస్తికతరం అయే 
ప్రమాదంఉంది. ఇక నాస్తికుల, మానవతావాదుల, హేతువాదుల, 
ఇతర మతస్తుల మొండివాదం మికు తెలిసిందేగదా! బలాన్నిచ్చే 
నేతిని అగ్నిలో పోసి నాశనం చేస్తున్నా మని వారి ఆవేదన. _ 
అగ్నిహోత్రాన్ని చక్కగా విశ్లేషించగలిగితే అందరి ఆ ఇ 
ఉపళమునుంది. కున యువతకు మార్గదర్శనం అవుతుం | 

అగ్ని హోత్రం, దేవయజ్ఞం, అధ్వరం, హోమం అనే పదాలన్న 


3 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


సర్యాయ పదాలు. జ్వలించే అగ్నిలో నెయ్యి, హోమద్రవ్యాల్న 
సమిధలు మొదలగునవి ఆహుతులుగా ఇవ్వబడతాయి. దానివల 
నాతావరణశుద్ధి, తద్ద్వారా ఆరోగ్యలాభం చేకూరుతుంది 
ఇంతేగాక, బుతువులన్నీ సక్రమంగా ఎర్బడి ప్రాణులన్నిటికి మేల 
జరుగుతుంది. విశేషంగా ప్రయత్నిస్తే ఆగంతుక ఆపదలన్సు . 
తుఫానులను, అధిక వర్ష వర్షాభావములను నిరోధించవచ్చు. 
చికిత్సా ప్రకియగా ఆయా వ్యాధులకు తగిన మూలికలత్రో 
రూపొందిచబడిన హోమ ప్రక్రియలు ఆయా వ్యాధులను దూరం 
చేస్తాయి. వంధ్యత్వాన్ని (సంతానలేమిని) కూడా పోగొట్టవచ్చు. 
ఇవన్నీ విశేష ప్రక్రియలు. కాని ఈ వ్యాసంలో కేవలం దైనిక, 
బృహద్‌ యజ్ఞాలలో కలిగే రాసాయనిక విశ్లేషణ ఎమిటో తెలిపే 
ప్రయత్నం చేస్తాను. 

సర్వవ్యాపక సర్వేశ్వరుని సృష్టిలోని నియమాలన్నీ స్థిరంగా 
ఉంటాయి. వీటినే వేదం బుతం అంటుంది. ఈ బుతధర్మాలు 
(సృష్టినియమాలు) ఉగ్రమైనవి. వాటిని అనుసరిస్తే మేలు 
జరుగుతుంది. అతిక్రమిస్తే కీడు జరుగతుంది. తెలిసి 
అతిక్రమించినా తెలియక అతిక్రమించినా వాటి వలిత౦ 
అనుభవింపవలసివస్తుంది. అట్టి నియమాలలో మొట్టమొదటిది 
ద్రవ్య నిత్యత్వ నియమం. సృష్టిలోని ప్రతి పదార్థం మార్చు 
చెందుతుందే కాని నశించదు. అంటే దాని అస్తిత్వం (existance) 
లేకుండా పోదు. ఈ సృష్టి నియమాన్నే ఆధునిక భౌతిక; 
రానాయనిక శాస్త్రాలు ఈ విధంగా నిర్వచిస్తాయి. 


అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 3 


“In all chemical and physical changes, the total mass of 
the system remains constant” or “Matter can neither be cre- 


ated nor destroyed by any physical or chemical means though 
it may change its 10/౧ ” 


అనగా “అన్ని భౌతిక రసాయనిక మార్పులలో 
పదార్థములోని ద్రవ్య పరిమాణము మాత్రము ఒకేవిధముగా 
నుండును' లేదా “ఎ భౌతిక రాసాయనిక మార్పుల వల్ల ద్రవ్యము 
క్రొత్తగా సృష్టంపబడుట గాని నశించుటగాని జరుగదు. దాని 
రూపము మారవచ్చు”. 

పై నియమాన్నే వారు 'ద్రవ్య నిత్యత్వనియమం' లేదా 
ద్రవ్య సురక్షా నియమం (Law of conservation of mass) 
అంటారు. ఎన్నో పరిశోధనలు చేసిన అనంతరం కనుగొన్న ఈ 
ఆధునిక రాసాయనిక శాస్త్ర నియమాన్ని మన బుషులు 
ఆదికాలంనాడే - వేదకాలంనాడే కనుగొన్నారు. అందుచేతనే మన 
శాస్త్రాలలో “నా౭నత ఆత్మలాభః ; న సత ఆత్మహానమ్‌” (ఒక బుషి 
వాక్యం) “నాzసతో విద్యతే భావః; నాభావో విద్యతే సతః” (భగవద్గీత 
2-16) “శూన్యం నుండి పదార్థం పుట్టటం కాని, ఉన్న పదార్థం 
శూన్యంగా మారిపోవటం కాని జరుగదు వంటి వాక్యాలు 
కనబడతాయి. | 

నశించటం అంటే ఏ వదార్భంలో ళ్‌ వన్తువు 
ఉత్పన్నమయ్యిందో దానిలోనికి తిరిగి చేరిపోవటం. త 
లయఃి అని మన శాస్త్రాలు చెబుతాయి. ఈ విషయాన్ని ల 
దయానందుడు తన బుగ్వేదాది భాష్యభూమికలో ఈ విధంగా 


4 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


వివరిస్తాడు. 

యద్దవ్యం విభక్తం విభాగానర్హం తస్య పరమాణు సంజ్ఞ్మ 
వ్యనహారః। తే హి విభక్తా ః అతీధ్ధియా సన్త ఆకాశే వర్తన్త ఏవ ॥ 

(బు. భా.భూ, పు- 54) 

ఏ ద్రవ్యం చిన్న చిన్న ముక్కలుగా నగుచు మరియిక్ర 
విభజించలేనంత చిన్నగా అయిపోతుందో దానినే పరమాణువ 
అంటారు. ఆ పరమాణువు అతీంద్రియము (కన్ను మొదలగు 
వాటితో తెలుసుకోలేనంత చిన్నది). కొని ఆకాశములో అద్రి 
అవశ్యం ఉంటుంది. దానినే మన శాస్త్రాలు అవ్యక్తం లేదా ప్రకృతి 
అని వర్ణించాయి. నేటి విజ్ఞానం ఈ సృస్టినియమాన్ని Law 0 
Indestructibility of Matter ఆర్‌. 

మరికొందరు “పదార్థం రూపాంతరం చెందునే కాని 
నశించదని మేము అంగీకరిస్తాం. అయితే, ఆ రూపాంతరం 
ఉపయోగకరం కాకపోతే నశించినట్లే కదా!” అని అంటారు. వీరి 
వాదన సరియైనదే కాని సరియైన తాపమానంలో యుక్తిగా తగిన 
పదార్థాలను దహనం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందని వారికి 
తెలియదు. ఈ సృష్టి నియమాన్నే ఆధునిక రసాయన శాస్త్రం 
గ్రాహమ్‌స్‌ లా ఆఫ్‌ డీఫ్యూజన్‌ ఆఫ్‌ గేసెస్‌ (Graham's law of 
diffusion of gases) అని చెబుతుంది. ఆ నియమ నిర్వచనం ఈ 
విధంగా ఉంటుంది 


“At certain temperature and pressure the rates of diffu- 
Sion of gases are inversely proportional to the square roots of 


అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 
their densities” 


“ఒక నిశ్చిత వేడి మరియు వత్తిడివల్ల వెలువడే వాయువుల 
వ్యాపకత వాటి పరిమాణముల మొత్తమునకు విలోవు 
అనుపాతంలో ఉంటుంది”. 

సరళమైన భాషలో చెప్పాలంటే “ఒక ఘునపదార్గాన్ని 
సరియైన అగ్నితాపంతో వాయురూపంగా మార్చినట్రెతే ఆ వాయువు 
ఆ హస పరిమాణం కన్న విలోమ అనుపాతంలో ఎక్కువగా 
ఉంటుంది. అని పై నియమం చెబుతున్నది. దీనిని కొంతవరకు 
మనం సువాసన కొరకు కూరలలో పెట్టుకునే తాలింపు (పోపు) 
తో పోల్చవచ్చు. కొద్దిపాటి నూనె, తాలింపు దినుసులతో 
పెద్దగిన్నెడు పప్పునంతటిని సుగంధితము చేయవచ్చును. అవే 
దినుసులను ఎంత మెత్తగా పొడిచేసి కలిపినా అంతటి సుగంధము 
రాదు కదా! 

దీనినే మన వేదం*..... ఘృతేన ద్యావా పృథివీ ప్రోర్డువాథాం 
వాయో వేః స్తోకానా మగ్ని రాజ్యస్య వేతు స్వాహా స్వాహాకృతే 2 
ఊర్ద్వనభసం మారుతం గచ్చతమ్‌ ॥ (యజు. 6-16) 

'అగ్ని హోత్రంలో స్వాహాపూర్వకంగా ఆహుతిగా ఇవ్వబడిన 
నెయ్యి పై కెగసి గాలిలో కలిసి ద్యావావృథివీలోకాలను 
ఆచ్చాదిస్తుంది. అనగా అందు వ్యాపిస్తుంది" అని చెబుతుంది. 

మరికొంత సరళంగా మహర్షి మనువు - 
“అగ్నా హుతి ౩ సమ్యగాదిత్యముపతిష్టతే' (మను. ౩-76) 


న! 


అగ్ని హోత్రంలో వ్రేల్బబడిన ఆహుతులు వాయువుగా మారి 


క అగ్నిహోత రాసాయనిక విశ్లేషణ 


దూరదూరములకు వ్యాపించుటయే గాక వానిలోని ఉదజనివంట్రి 
సూక్షవాయువులు క్రమంగా సూర్యుని వరకు చేరు న్స 
చెను. 
ne వేడిమిని, ప్రకాశాన్ని యిచ్చే శక్తియే గాక ఘన, 
ద్రవ పదార్థాలను అణువులుగా భేదించి వాయురూపంగా 
మార్చగల అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తినే మన బుషులు 
వివిధ హోమ ప్రక్రియలద్వారా వినియోగించుకొని లాభాన్ని 
పొందారు. ఇది ఒక వైజ్ఞానిక ప్రక్రియ. అయితే, ఎ ప్రయోజనానికి 
ఏయే ఆహుతులు ఎంతెంత పరిమాణంలో ఇవ్వాలి ? ఎంత 
తాపమానంలో ఇవ్వాలి ? అనే విషయాలు యుక్తిపూర్వకంగా 
నిర్ణయించుకోవాలి. ఇందుకు వేదాలు, గృహ్యసూత్రాలు, 
పూర్వమీమాంసా శాస్త్రము మొదలగునవి మార్గదర్శనం చేస్తాయి. 
మనకు ఇంత శ్రమ లేకుండా మహర్షి దయానందుడు పై అన్నిటిని 
లోతుగా అధ్యయనం చేసి దైనిక యజ్ఞపద్ధతిని, వివిధ 
సంస్కారాలలోనూ మరియు శుభకార్యాలలోను ఆచరించదగిన 
బృహద్‌ యజ్ఞవిధానాన్ని 'షోడశ సంస్కారవిధి' అనే తమ గ్రంథంలో 
వివరించారు. దానిని అనుసరించుటయే శ్రేయస్కరం. ఇక అ 
దైనిక, బృహద్‌ అగ్నిహోత్రాలలో వెలువడే వాయువుల విశ్లేషణ 
గురించి తెలుసుకొందాము. 
) అగ్నిహోత్రంలో ముఖ్యంగా నెయ్యి, నమిధలు, 
asa ట్రేల్బబడతాయి. స్థాలీపాక, మిష్టాన్స ఆహుతులు 
ఎ గ౦స్కొరాలలో ఇవ్వబడతాయి. వీటి విశ్లేషణ 


నెయ్యి, గిసరాల్‌ 7 


డౌ. రామప్రకాశ్‌ M.Sc. (Hons.) Phd. (రసాయనిక్ర 
పంజాబ్‌ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌ ) 
పుస్తకం ఆధారంగా ప్రాయబడుతున్నది. 


ఎభాగ ప్రొఫెసర్‌, 
గారి 'యజ్ఞవిమర్శ' అనే 


నెయ్యి 
నెయ్యి గ్లిసరాల్‌ మరియు కొన్ని కార్చోక్సిలిక్‌ అమాత 
(ఎసిడ్డ) సమ్మేళనం వల్ల ఎర్పడుతుంది. నేతిలో ఉండే ఆమాలలో 
పామిటిక్‌ ఏసిడ్‌, ఓలిక్‌ ఏసిడ్‌ మిరిస్టిక్‌ ఏసిడ్‌, స్టిఏరిక్‌ ఏసిడ్‌ 
మరియు లినోలీయక్‌ ఏసిడ్‌లు ముఖ్యమైనవి. ఇవేగాక స్వల్ప 
పరిమాణంలో బ్యుటరిక్‌ ఏసిడ్‌, లౌరిక్‌ ఏసిడ్‌, కైెప్రలిక్‌ ఏసిడ్‌ 
మరియు కైప్రోయిక్‌ ఏసిడ్‌ మొదలగునవి ఉంటాయి. అందుచే 
నేతిని అగ్ని హోత్రంలో వ్రేల్చినపుడు గ్లిసరాల్‌ మరియు పైన 
చెప్పబడిన ఆమ్లాలు వెలువడతాయి. కనుక వీటి ఆక్సీకరణ వల్ల 
కలిగే మార్పుల గురించి ఆలోచించుట ఉచితము. 
గ్లిసరాల్‌ 
గిసరాల్‌ను దహించటం వల్ల దానిలోని నిటిభాగం లుప్తమై 
ఆక్సీకరణ చెందుతుంది. అందువల్ల ఫార్మల్‌డీ హైడ్‌ ఉత్పత్తి 
అయ్యే అవకాశం ఉంది. ఏలన గ్లిసరాల్‌ అణువులనుండి నిరు 
పోయినచో అది ఎక్రోలిన్‌గా మారిపోతుంది. ఆ ఎక్టోలిన్‌ joan 
చెందితే ఫార్మల్‌డీహైడ్‌గా రూపొందుతుంది. ఎట్లన గ్లినిరా 
ఆః - నీరు =H C=CHCHO (Acrolin) + 
(HOCH,CH (OH) CH, OH) 2 
0,= 200,+HCHO+H,0 (Formal de hyde 


8 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


ఈ ఫార్మల్‌డీ హైడ్‌ గొప్ప రోగకీటకనాశిని. దీనితోనే ఫ్య లిన్‌ 
తయారవుతుంది. దీనిని చికిత్సాలయాలలో రోగుల గల 
క్రపొరహితం చెయ్యడానికి శస్త్ర చికిత్సతో తొలగించ్చిక 
అవయవాలను పరీక్ష కొరకు కృళ్ళిపోకుండా ఉంచడాన్ని 
ఉపయోగిస్తారు. ఎన్నోరకాల రోగక్రిములను ఇది సంహరిస్తుర 
ఈ ఫార్మల్‌డీ హైడ్‌ మాత్రవేకాక మరెన్నో రకమ్సల 
క్రిమినాశక తత్త్వములు గ్లిసరాల్‌ దహన క్రియవల్ల ఉత్పత్తి అమ్సే 
అవకాశం ఉంది. డా॥ ఫీనర్‌ యొక్క అభిప్రాయం ప్రకారం . 
గ్లిసర్‌ ఆల్లీ హైడ్‌, గ్లిసరిక్‌ ఎసిడ్‌, టార్టరోనిక్‌ ఎసిడ్‌, మీసోఆక్సాలిక్‌ 
ఎసిడ్‌లు ఉత్పత్తి జరగవచ్చు. ఎట్లన గ్లిసరాల్‌ (౧౦౦1,0H (0H) 
CH,౦H) ఆగ్లిసరాల్‌ ఆల్టీహైడ్‌ +0,-గ్గిసరిక్‌ ఎసిడ్‌ (10H,0H(01) 
0001) -టార్టరోనిక్‌ ఎసిడ్‌ [10H (00H) మీసోక్సాలిక్‌ ఏసిడ్‌ 
= ౦=౮(C౦౦H), విటితోబాటు గ్లకొల్‌ ఆల్టీహైడ్‌ [(10040౫౦)+ 
0,- గ్గె ఆక్సల్‌ (0110040) + 0౦, ])-ఆక్సాలలిక్‌ ఏసిడ్‌ (1000 
COOH) + 0,-> C0,+H,0 మొదలగునవి కూడా ఉత్పత్తి కావచ్చు. 
ఇవేకాక గ్లికాల్‌ ఆల్టీహైడ్‌, గ్లై ఆక్సల్‌ మరియు ఆక్సాలిక్‌ 
ఆమ్లములు కూడా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. ఎట్టన - 


0 
HOCH,CH(OH) CH,OH ~~ HOCH,CH(OH) CHO 
glycerol glyceraldehyde 
0 
—  HOCH,CH (OH) COOH 
glyceric acid 
కి 


HOCH (COOH), 
tartronic acid 


HOCH, CH(OH) CHOO, 
glyceraldehyde 


ఆమ్ల్షములు 


0=0(00011), 


mesoxalic acid 


HOCH,CocHo 
hydroxypyruvic aldehyde 


HOCH,COCOOH 
hydroxypyruvic aldehyde 


HOCH ,CCOCOOH 
hydroxpyruvic acid 


HOCH,CHO 
glycol aldehyde 


OHCCHO 
glyoxal 


HOOCCOOH 
oxalic acid 


CO,+H,0 


పైవన్ని కోద్దోగోప్పో రోగక్రిమినాశక శక్తి గలవే. అయితే 


మనం ఆచరించే ప్రతి హోమంలోను ఇవన్ని వెలువడవు. అగ్నిహోత్ర 
తాపమానాన్ని బట్టి, ఆక్సీకరణం చెందగల అవకాశాలను బట్టి 


పైవాటిలో ఎవో కొన్ని ఉత్పత్తి అవుతాయి. 
ఆమ్షములు (Acids): 


నేతిలో సంతృప్త మరియు అసంతృప్త క్రొవ్వులు (ఆమ్లాలు, 


10 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


రెండూ కలసి ఉంటాయి. ఆక్సీకరణం చెందేటప్పుడు సంతృప్త 
క్రొవ్వులు పరమాణువులుగా విడిపోయి వాటిలో కొన్ని అలీ హైర్స్‌గా 
మారిపోతాయి. అవి మరల ఆక్సిజన్‌తో కలిసి ఆమ్లాలుగా 
సరివర్తన చెందుతాయి. ఈ ఆమ్లాలతో హైడ్రోకార్చన్గు ఉత్పత్తి 
అవుతాయి. ఎందుకన నేతిలో 30 నుండి 40 శాతం ఓలిక్‌ ఎసిక్షి 
ఉంటుంది. దీని ఆక్సీకరణ జరిగినపుడు నార్మల్‌ నానిలిక్‌ 
ఆల్గీహైడ్‌గా మారుతుంది. 

నార్మల్‌ నానిలిక్‌ ఆల్టీహైడ్‌ నుండి నానేనోయిక్‌ ఏసిడ్‌ 
మరియు ఓక్టేన్‌లు ఏర్పడును. ఓలిక్‌ ఎసిడ్‌ నుండి ఉత్పన్నమైన 
మరొక పదార్థంతో నార్మల్‌ ఆక్టిలిక్‌ ఆల్లీహైడ్‌, ఆక్టేనోయిన్‌ ఏసిడ్‌ 
మరియు హెస్టేన్‌లు తయార గును. కాని పైవన్నీ ప్రతీ పర్యాయం 
ఏర్పడునను నియమం లేదు. ఒకప్పుడు ఏర్పడవచ్చు మరొకప్పుడు 
ఎర్పడకపోవచ్చు. అట్టి మార్పులు జరిగే అవకాశం మాత్రం ఉంది. 
వీటి సమీకరణాలు (కలయికలు) ఈ క్రింది విధంగా ఉంటాయి. 
CH, (CH,),CH= ౨ CH(CH)),CHO+ 


CH(CH,), COOH+0, OHC(CH,),COOH 
oleic acid n-nonylic aldehyde 


00 

CH,(CH,) CHO+0 * CH(CH,),CH 
రీ 

—,CH,(CH,),cooh న 


7 octane 
nonanoic acid 


-CO 


ఆమ్షములు 11 


OHC(CH,), COOH —+  OHC(CH,),CH, 


n-octylic aldehyde 


+0, 

—+ CH(CH,)(COOH) 
octanoic acid 

-CO, 

—+  CH(CH,),CH, 
heptane 


పైన ఉదాహరించినవే కాక పరిస్థితులను బట్టి మరెన్నో 
పదార్థాలు ఉత్పన్నం కావచ్చు. లినోలీయిక్‌ ఏసిడ్‌ నుండి కైప్రోనిక్‌ 
ఆల్టీహైడ్‌ మరియు వైలేరిక్‌ ఆల్టీహైడ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. 

నేతిలో ఉండే సంతృప్త క్రొవ్వులు నీటియావిరితో కలిసి 
సాధారణమైన కొన్ని చిన్న చిన్న ఆమ్లాలను (ఆసిడ్‌లను) ఉత్పత్తి 
చేస్తాయి. ఆ ఆమ్లాలు హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఎట్లన 
బ్యూటరిక్‌ ఆమ్లము ముందుగా వేథైన్‌ మరియు - 
హైడ్రాక్సీప్రాపియోనిక్‌ ఏసిడ్‌లను తయారుచేస్తుంది. అట్లే 
మరికొన్ని ఏసిడ్లు ఉత్పత్తి కావచ్చు. ఆమ్లాల దహనక్రియ పూర్తిగా 
జరిగితే డైఆక్సెడ్‌ మరియు నీరుగా మారిపోతాయి. ఆ మార్పులు 
ఈ విధంగా ఉంటాయి. 
CH,CH,CH,COOH+H,0 _ CH,+HOCH,CH,CooH 
butyric acid steam B-hydroxy - propionic acid 

-H,O 


HOCH,CH,COOH +  CH2=CHCOOH 4 
acrylic acid 


12 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


CH,=CH,+C0, 
ethylene 
CH,(CH,) ,, COOH+4H,0 C,H,+2HO(CH,) , OH + 
palmitic acid steam C,H,,+CH,COOH 


ethane butane acetic acid 
2CH,=CHCH=CH, 


1, 3-butadiene 
450-500°C 0, 
CH CH,OH 3: ‘HCHO 
methane ర, methyl alcohol formaldehyde 


కాని, అగ్నిహోత్రం ఆచరించే సమయంలో పైన వివరించిన 
మార్పులన్నీ సంభవము కాకపోవచ్చు. ఎలన చాలా పర్యాయాలు 
మనం వేసిన ఆహుతులు ఆక్సీకరణం కాకముందే గాలిలో 
కలిసిపోవచ్చు. ఒక ఉదాహరణ ద్వారా మీకు ఈ విషయం స్పష్టం 
అవుతుంది. మనం నేతిని పెద్ద మంటలేని నిప్పులపై వేస్తే కమ్మటి 
నేతి వాసన వస్తుంది. అంటే అది ఆక్సీకరణ చెందకముందే 
గాలిలో కలిసిపోయింది. అదే నేతిని చాలా పెద్దగా జ్వలించే 
మంటలో వేస్తే వాసనలేని కార్చన్‌డై ఆక్పైడ్‌గా మారిపోతుంది. 

నేతిని మందాగ్నిలో (కొద్ది అగ్నిలో) వేస్తే సువాసన రావడానికి 
కారణమేమంటే అందులో గల కైప్రోనిక్‌ ఆల్లీహైడ్‌, నార్మల్‌ బె క్టలిక్‌ 
అల్జీ హైడ్‌, నార్మల్‌ నానిలిక్‌ ఆలీ హైడ్‌, వైలేరిక్‌ అల్టీ హైడ్‌ మరియు 
ఇతర గాలిలో కలిసిపోయే (కర్పూరం వలె హరించుకుపోయే) 
ఆర్టీ హైడ్‌లు, వాయువుగా మారిపోయే క్రొవ్వులు ఉండటమే. 
మందాగ్నిలో నేతిని వేయగానే ఇవన్నీ గాలిలో కలిసిపోయి 


ఆమ్షములు 13 


సుగంధం వ్యాపిస్తుంది. పూర్తిగా దహింపబడని ఆ నేతి అణువులు 
చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఇవి మిగిలిన అగ్నిహోత్ర 
వాయువులను తమలో విలీనం చేసుకొని వాయుమండలాన్ని 
చాలా సమయం వరకు పవిత్రంగా ఉంచగలుగుతాయి. 
ఇంతేగాక ధూళి కణాలు గాలిలోని నీటియావిరిని మేఘాలుగా 
రూపొందించినట్లే ఈ సూక్ష్మ నేతి అణువులు మేఘాలను 
రూపొందిస్తాయి.. కనుక ఇట్టి అణువులు కూడ అవసరమే. 

అగ్నిహోత్రం ద్వారా గాలిలో కలిసిన ఈ సూక్ష్మ నేతి 
అణువుల వలన మరెన్నో ప్రయోజనాలున్నాయి. అవి క్రమంగా 
మేఘాలలో చేరి మేఘజలాన్ని పవిత్రం చేస్తాయి. వర్షించినపుడు 
భూమిని పవిత్రం చేస్తాయి. పంటలను వృద్ధి చేస్తాయి. అంటే 
శుద్ధమైన గాలి, నీరు, ఆహారం అందిస్తాయి. రోగకారక సూక్ష్మ 
జీవులను నశింపజేసి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అట్టి మేఘాలకు 
కొద్ది చల్లటి గాలి తగిలినా నేతి అణువులు తొందరగా ఆ 
చల్లదనాన్ని గ్రహించి వర్షింపజేస్తాయి. ఈ విషయాలు వివరంగా 
తెలిసికోగోరువారు నాచే రచింపబడిన “అగ్నిహోత్ర వైజ్ఞానిక 
స్వరూపము" అనే గ్రంథం చూడగోరెదను. 

నేటి మానవుడు నవ నాగరికత పేరుతో అనేక హానికారక 
పదార్థాలను గాలిలోకి వదలి ఆమ్షవర్నాలు కురిపిస్తున్నాడు. 
ముందు ముందు అణు ధూలితో వాతావరణాన్ని నింపి మరెట్టి 
వర్షాలు కురిపిస్తాడో తెలియదు. కాని మన ప్రాచీనులు 
నిత్యాగ్నిహోత్రులై అందరికి ఆహార ఆరోగ్య ఆనందాలను 


విశేప 
14 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లషణ 


చేకూర్చారు. దీర్భాయుష్కులై స్తవ son లక్ష్యం వైప 
సయనించారు. సరోపకారం చేసుకుంటూ పరమానందాన్ని 
జూ. లో వేసే పదార్థాలతో తగిన్‌న్నై హైడ్రోకార్చన్లు 
ఉత్పన్నమౌతాయి. ఈ హైడ్రోకార్చన్లు జ పీ 450 నుండి 
550 డిగ్రీల వేడి ఉన్నప్పుడు ఆక్సిజన్‌తో కలిసి మరికొన్ని 
పదార్దాలను తయారు చేస్తాయి. శాస్త్రజ్ఞులైన వీలర్‌ మరియు 
బాయ్‌ర్‌ (T.S. Wheeler and E.W. Blair) © కథనం ప్రకారం మేథ్జెన్‌ 
ఆక్సీకరణం చెందినపుడు మేథేన్‌ ఆల్కహాల్‌, ఫార్మల్‌ డీహైడ్‌ 
మొదలైన పదార్థాలను (పై 16వ సమీకరణంలో వివరించినట్లు) 
ఉత్పన్నం చేస్తుంది. ఎలన పైన ఉదాహరించిన పదార్థాలన్నీ 
ఎల్లప్పుడు గాలిలో కలిసి ఉంటాయి. అందుచే ఫార్మల్‌ డీహైడ్‌ 
ఆక్సీకరణం చెందే అవకాశం చాలా తక్కువ. 

ఈ ప్రకారంగా ఎథైన్‌ ఫార్మల్‌డీహైడ్‌, అసిట్‌ 
ఆల్టీ హైడ్‌, మేథేల్‌ ఆల్కహాల్‌, ఎథైల్‌ ఆల్కహాల్‌, ఫార్మిక్‌ ఎసిడ్‌ 
మొదలైన అనేక పదార్థాలు ఉత్పన్నం కావచ్చునని బోని, ఎనడ్రూ 
జె. మొదలగు కొందరు శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. 

ఇచట ఒక ముఖ్య విషయము తెలుసుకోవలసి ఉంది. 
పై రాసాయనిక పరివర్తనలన్నీ సామాన్యనేతివల్ల కలిగే మార్పులే. 
అయితే మన ప్రాచీన శాస్త్రాలలో అగ్నిహోత్రంలో అవు నెయ్యి 
ఆహొతిగా నివ్వవలెననే విధి (నియమం)ఉంది. మన 
ఆయుర్వేదం ఆవు నెయ్యి వైశిష్ట్యాన్ని ఎంతగానో కొనియాడింది. 


ఆమ్షములు 15 


ఆధునికులైన డా॥ శిరోవిచ్‌ (రష్యా), డా॥ భేరీరత్నర్‌ (అమెరికా) 
మొదలగు శాస్త్రజ్ఞులు ఆవునెయ్యిపై పరిశోధనలు చేసి ఆయుర్వేద 
వర్ణిత సద్గుణాలను నిరూపించటమే కాక మరికొన్ని ఆధునిక 
సమస్యలకు సమాధానం కనుగొన్నారు. ముఖ్యంగా ఇది రేడియో 
ధార్మికళక్తిని నిరోధించటం, నివారించటం కూడా 
చేయగలుగుతుంది. ఆ విషయాలు ఇక్కడ వివరించడానికి 
వీలుపడదు. తెలుసుకొనగోరువారు నా రచనలైన "అగ్నిహోత్ర 
వైజ్ఞానిక స్వరూపము" , “గోమాత” పుస్తకాలలో చదువగోరెదను. 
ఒక అనుభవపూర్వకమైన పరిశోధనను ఇచట ఉదాహరిస్తాను. 
డా॥ పుందన్‌ లాల్‌ యమ్‌.డి. 'అగ్నిహోత్రి” గారు క్షయరోగ 
చికిత్సా నిపుణులు. వారు జబల్‌పూర్‌ టి.బి. శానిటోరియంలో 
పనిచేస్తూ ఉండగా అగ్నిహోత్ర చికిత్సవల్ల క్షయరోగులలో ఎట్టి 
మార్పులు కలుగుచున్నవో పరిశోధించిరి. అద్భుత ఫలితాలు 
కలిగినవి. ఆ సందర్భములో ఆయన ఆవునేయిని, గేదె నేయిని, 
వనస్పతిని (డాల్డాను, వేరు వేరుగా ప్రయోగించి చూసెను. అందు 
ఆవునేతి ప్రయోగం వల్ల రోగులలో శీఘ్ర నివారణ జరిగింది. 
గేదెనేయివలన చాలా ఆలస్యంగా వలితాలు కలిగినట్లు 
గుర్తించినాడు. డాల్డా ప్రయోగం వల్ల రోగము తగ్గకపోగా పెరుగుట 
జరిగిందట. వారు హిందీ భాషలో 'హవన - యజ్ఞ ద్వారా క్షయరోగ 
చికిత్స' అనే పుస్తకం వ్రాసి ప్రచురించటం కూడా జరిగింది. కనుక 
వీలెనంతవరకు ఆవునేతితో అగ్నిహోత్రం చేయటం మంచిది. 
లభించకుంటే రెండవ పక్షంగా గెదెనేతితో చేయవచ్చు. కాని, 


ig అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


డాలాతో చేయవద్దు. పరిన్ఫీతులు అను కూలించ కుంటే 
మందాగ్నిలో (నిప్పులపై) సాంబ్రాణి, గుగ్గిలము, గంధపు పొట్ట, 
మూలికలు మొదలగునవి వేసి కొంత లాభం పొందుట మంచిది. 
డాల్లాలో కొన్ని జంతువుల క్రొవ్వు కూడా కలుపు తారని వినికిడి 
ఒకవేళ అవి వనస్పతి నూనెలతో తయారు చేసిన వైనప్పటికి ఆ 
నూనెలలోని సేంద్రియ ఖనిజ లవణాదులను తొలగించుట 
(రిఫైన్ట్‌ చేయుట) వలనను, కృత్రిమ పద్ధతుల ద్వారా పేరిన 
నెయ్యివలె గడ్డగా మార్చుట వలనను హానికరం అవుతున్నవేమో 
ఆలోచించాలి. నువ్వుల నూనె, కొబ్బరి న్తూనెలతో (రిఫైండ్‌ కాని 
సహజమైన వాటితో) చేసిన హానికరం కాకపోవచ్చు. ఏలన 
అవికూడా నెయ్యివలె గ్లినరాల్‌ మరియు కొన్ని క్రొవ్వుల 
సమ్మేళనమే. విటి గురించి హోమద్రవ్యాలలో కొంత వివరంగా 
తెలిసికొందాము. ఎమైనప్పటికి అవు నెయ్యితో, అది లభించకున్న 
గేదె నేతితో చేయడమే శ్రేయస్కరం. 
హోమ ద్రవ్యాలు 

హవన క్రియలో ఉపయోగించే రెండవ ప్రధాన ద్రవ్యం 
హవన సామాగ్రి (హోమద్రవ్యం). దీనిలో సుగంధ ద్రవ్యాలు, 
మూలికలు, ఎండిన పండ్లు, ఎండిన కాయలు మొదలగునవి 
ఉంటాయి. ఇవేకాక కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, బెల్లం, 
చక్కెర, తేనె, పటిక బెల్లం మొదలగు తీపి పదారాలు, నువ్వులు, 
కొబ్బరి, బాదం, అక్రోటు మొదలగు తెల Sores ఉంటాయి. 
షోడశ సంస్కారాలలో విశేష ఆహుతులుగా వండిన తీపి పదార్థాలు 


హోమ ద్రవ్యాలు 17 


(పాయసము, మిఠాయి, అన్నము మొదలగునవి వీటినే 
స్థాలిపాకము అనికూడ అంటారు) ఉంటాయి. ఏటి నన్నిటిని 
మూడు వర్గాలుగా విభజించిన, తెలిసికోవటం సులభమౌతుంది. 
.  తైలయుక్త పదార్యాలు : వీటిలో ముఖ్యంగా గ్లినరాల్‌ 
మరియు ఇలేయిడిక్‌ ఏసిడ్‌, స్టిఏరిక్‌ ఏసిడ్‌లు ఉంటాయి “ఇవేగాక 
కొన్నిటిలో మరికొన్ని రకాల ఎసిడ్‌లు కూడా ఉంటాయి. గోధుమ, 
వరి మొదలగు కాయధాన్యాల పై పొరలలో కూడా కొంత తెల 
పదార్థం ఉంటుంది. తవుడునూనె మొదలగునవి. అట్టివి, 
హోమంలో దహింపబడినపుడు నెయ్యి రసాయనిక పరివర్తన 
చెందినట్లే వీటిలోని తైల పదార్థం పరివర్తన చెందుతుంది. 
వీటిలో కొంత పిండి పదార్థం (Starch) , మాంసకృత్తులు 
(౧౧౦16౧5), ఖనిజ లవణాలు (Minerals & Salts) రూడా ఉంటాయి. 
కనుక వాటివల్ల మరికొన్ని లాభాలు కలుగుతాయి. ఇక వీటిలోని 
బెషధగుణాల ప్రభావం ఉండనే ఉంటుంది. తైలయుక్తమైనవి 
కనుక ఇవి దహన క్రియకు తోడ్పడుతూ ఉంటాయి. 
2. మధుర పదార్దాలు : బెల్లం, చక్కర, బీటు చక్కెర, పటిక 
బెల్లం (మిస్రీ) మొదలగు వాటిలో సుక్రోజ్‌ (310705౭) అనే మధుర 
కతాతం ఉంటుంది. తేనెలోను, ఖర్జూరం, ద్రాక్ష, అంజీరు 
an ఎండిన తియ్యటి పండ్లలోను ఫ్రక్షోస్‌ (Fructose) అనే 
చక్కెర ఉంటుంది. పాలలో లేక్టోస్‌ (12641058) అనే మధుర పదార్థం 
ఉంటుంది. వరి, గోధుమ, జొన్న, రాగులు మధ ఆగు 
కాయధాన్యాలలో, దుంపలలో, పప్పు ధాన్యాలలో స్టార్స్‌ (Starch) 


18 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


ఉన్నప్పటికి హోమాగ్నిలో అది మాల్ఫ్‌స్‌ (121039) గా పరివర్తన 
చెంది మధుర పదార్థం అవుతుంది. వీటిలోని సెల్యులోస్‌ 
(06141056) కూడా ఒకరకమైన పిండిపదార్థమే (02006429). 
కాని అది మనకు జీర్ణం కాదు. పశువులు తిని జీర్ణం చేసుకొని 
శక్తిని పొందగలవు. అయినప్పటికి అది మనకు విరేచనం సాఫీగా 
చేసే పీచు పదార్థంగా పని చేస్తుంది. దీని గురించి సమిధల 
ప్రకరణంలో వివరంగా తెలిసికొందాము. 

పై మధుర పదార్థాలన్నీ మన జఠరాగ్నిలో పడి (జఠర 
రసాలతో) గ్లూకోన్‌ (Glucose) గా పరివర్తన జెంది మనకు శక్తి 
నిస్తాయి. ఇవే వోమాగ్నిలో వడి అద్భుతమైన రోగ 
క్రిమినాశకాలౌతాయి. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన రసాయన శాస్త 
అధ్యాపకుడు డా॥ ట్రిల్‌బర్ట్‌ యొక్క పరిశోధనలలో ఈ విషయం 
వెల్లడయ్యింది. బాగా జ్వలించే అగ్నిలో ఎండిన తియ్యటి పండ్లు, 
చక్కర, మొదలగునవి వేసినపుడు ఫార్మల్‌ డ్రీ హైడ్‌ అనే వాయువు 
ఉత్పన్నమౌతుంది. అది గాలిలోని రోగకారక క్రిములను 
సంహరించి శుద్ధ వాయువుగా చేస్తుంది అతని పరిశోధనలలో 
క్షయ, కలరా, మశూచికము మొదలైన అంటువ్యాధుల నిరోధానికి, 
నివారణకు ఈ వర్గతి చాలా ఉపయుక్తంగా ఉన్నట్లు 
వెల్లడయ్యింది. 

ఆ తదుపరి డా॥ హైఫాకిన్‌, డా॥ టాటలిట్‌, డా॥ కింగ్‌ 
తయో 15. డా॥ కర్నాల్‌ కింగ్‌, M.5. మొదలైనవారు * 
విషయాలను పరిశోధించి ధృవపరిచారు. అంటువ్యాధులు 


హోమ ద్రవ్యాలు 19 


ప్రబలిన సమయంలో ప్రజలలో ప్రచారం చేసి గొప్ప సేవ చేసారు. 

సుక్రోస్‌ను (చక్కెరను) 210 డిగ్రీల సెంటీగ్రేడులో వేడిచేస్తే 
అందులోని నీటి భాగం ఆవిరిగా బయటకు పోయి కార్మల్‌ అనే 
పదార్థంగా మారిపోతుంది. ఇంకా ఎక్కువ తాపమానానికి గురిచేస్తే 
కార్చన్‌డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, మెథైన్‌, ఎథిలిన్‌, ఎసిటిలిన్‌, 

ఎసిటోన్‌, ఫార్మిక్‌ ఎసిడ్‌, ఎథనాల్‌, ఎక్రోలిన్‌ మొదలైన ప పదార్థాలు 

వెలువడతాయి. ఈ సుక్రోస్‌ ఆక్సీకరణం చెందితే ఆక్సాలిక్‌ ఏసిడ్‌ 
మరియు సైకరిక్‌ ఎసిడ్‌లు ఉత్పన్నం అవుతాయి. 

తియ్యటి పండ్లలో ఈ చక్కెర ఫ్రక్టోస్‌, గ్లూకోస్‌ల రూపంలో 
ఉంటుంది. బహుశః చక్కెరలోని జలవిచ్చేదనవల్ల పండ్లలో ఈ 
పరిణామం జరుగుతూ ఉండవచ్చు. హోమాగ్నిలో వీటి మార్చు 
కొంత భిన్నంగా ఉంటుంది. 

గ్లూకోస్‌ ఆక్సీకరణ చెందితే గ్లూకోనిక్‌ ఎసిడ్‌, సైకరిక్‌ ఎసిడ్‌, 
టార్టరోనిక్‌ ఏసిడ్‌లుగా మారిపోతుంది. ఆ మార్పులు ఈ విధంగా 
ఉంటాయి. 


OCH(CHOH) CHOH — + COOH(CHOH) 0001 
4 “2 
glucose glucosaccharic acid 
COOH(CHOH) CHOH +, (sacharic acid) 
4 2 


gluconic acid 
+ HOCH (CooH), 
tartronic acid 


ఈ విధంగానే మిగిలిన చక్కెరలు కూడా అక్సీకరణలకు 
గురియై భిన్నభిన్న పదార్థాలను ఉత్పన్నం చేస్తాయి. 


20 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


నీరు కలుపని ఆవుపాలు హోమంలో ఆహుతులుగా (కొద్ది 
పరిమాణంలో) యివ్వవచ్చనే విధి ఉంది. అన్ని రకాల పాలలోను 
కొంత శాతం చక్కెర లేక్టోస్‌ రూపంలో ఉంటుంది. అన్నిటికన్న 
ఆవుపాలలో లేక్టోస్‌ శాతం ఎక్కువగా (4 నుండి 6 శాతం వరకు) 
ఉంటుంది. ఇది ఆక్సీకరణం చెందినపుడు సైకేరిక్‌ ఏసిడ్‌ ఉత్పత్తి 
అవుతుంది. పై మార్పులన్నీ మనం ఆవుతులిచ్చే 
హోమకుండంలోని తాపమానంపైన మరియు ఆక్సీకరణ చెందే 
అవకాశాల పైన ఆధారపడి ఉంటాయని మరువరాదు. 


3. సుగంధ ద్రవ్యాలు, మూలికలు (Aromatics and Herbs) : హవన 
సామాగ్రిలో సామాన్యంగా అగరు, తగరు, చందనం (గంధం), 
జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఎలకులు, దాల్చిన చెక్క, 
కర్పూరం తాలీసపత్రి, తుంగముస్తలు, కుటజ (ఇంద్రజౌ), 
మరువము, కచూరాలు, జటామాంసి, నాగకేసరాలు, సారపప్పు, 
రుద్రజడ, పాలసుగంధి, ఉసిరిక, తిప్పతీగ, వేప (ఆకులు, 
కాయలు), సాంబ్రాణి, గుగ్గిలము, మొదలగు వాటిలో ఎవైనా 
కొన్ని కలిపి వాడవచ్చును. కస్తూరిని, ఉపయోగించాలని, 
శాస్త్రాలలో ఉంది. కాని దాని ధర ఎక్కువ కనుక అవకాశం 
ఉన్నవారు వారి శక్తి కొలది నేతిలో కలిపి ఆహుతులుగా ఇవ్వవచ్చు. 
ఇది సుగంధ ద్రవ్యాలన్నిటికన్న ఎక్కువ సుగంధాన్ని కలిగి 
ఉంటుంది. పినరంత కస్తూరి లక్షల చదరపుటడుగుల 
వాయువును సుగంధితం చేస్తుంది. ఇంతేకాక ఆ సుగంధం 
ఎక్కువ కాలం వాయు మండలంలో ఉంటుంది. 


హోమ (ద్రవ్యాలు 21 
పైన పేర్కొన్నవేకాక ఆయుర్వేద మందులలో ఉపయోగించే 

ఏ వనౌషథులనైనా కలువవచ్చు. అయితే ఏవి ఎంత 
పరిమాణంలో కలిపి వాడాలి అనే విషయం అనుభవజుల ద్వారా 
గో 


తెలిసికోవలసి ఉంటుంది. సామాన్యంగా బుతువుల అనుకూలత 
కొరకు అందరకు అనుకూలంగా ఉండే వాటిని ఏఏ బుతువులలో 
ఎ ఎ పరిమాణాలలో ఉండాలో అనే వివరణ అగ్నిహోత్ర విధాన 
పుస్తకాలలో వ్రాసి ఉంటుంది. కనుక ఆ పుస్తకాల ద్వారా 


తెలిసికోగోరెదను. ఇక వీటి రాసాయనిక విశ్లేషణ గురించి 
తెలిసికొందాము. 


పై ద్రవ్యాలు కొన్ని సుగంధ రసాయనాలను ఉత్పన్నం 
చేస్తాయి. అవి గాలిలో కలియగా సుగంధం దూరదూరాలకు 
వ్యాపిస్తుంది. వీటిలో ఎనిథాల్‌, బోర్నియాల్‌, కార్వక్రాల్‌, 
సినియాల్‌, యూజినాల్‌, ఫుర్‌ఘరాల్‌ మైరిస్టిసిన్‌, డి. పైనిన్‌, 
సాఫ్‌రాల్‌, సాన్టలాల్‌, టర్పినాల్‌, థైమాల్‌ అనేవి ముఖ్యమైనవి. 
వీటి రసాయనిక బంధం మరియు బాప్పీకరణ తాపమానం (801. 
ing ౧01౧- 8.9). ఈ క్రింది విధంగా ఉంటాయి. 

Anethol (or p-propenyl 2౧1501), CH (OCH) (CH:CH.CH ), 
b.p. 233-34° నా 

8 1,0 H O, from Jatamansl, 0.౧. = 

ee న్‌ : ్ట opropyl-o-cresol i.e. ortho-isomer of thymol), 
b.p. 236° 


| | | | rtain ardamom oils, b.p.. 


0 


1719... 


22 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


Eugenol, CH. (OH). (0011) (CH,.CH:CH ) , b.p. 252° 
Furfurol, C H .0. CHO, in clove oil, cinnamon oil, sandal wood 
oil, b.p. 161°. ' 
Myristicin, (4-ally-6-methoxy-1, 
dihydroxybenzene), C H O ‘bp. 172° 
d-Pinene, C H, in Kulanjan 610., b.p. 155°, 
Satrol, CH, (<0.CH.0>) (CH,.CH :CH ) b.p. 485° 
Santalols, C H O, in Sandal wood, b.p. 301 
d-Terpineol, ర్తి H O, in cardamom etc. b.p. 217° 
1-0-Terpineol, in wood turpentine and camphor oils 
Thymeol (or isopropyl-m-cresol), CH.CH .(OH). CH, b.p. 232° 


2-methylene 


ఎఎ ద్రవ్యాలలో ఏఏ సుగంధ రసాయనాలుంటాయో 
పూర్తిగా చెప్పటం కష్టం. వీటిలోని కొన్ని రసాయనాల గురించి 
మాత్రం ఇచట ఉదాహరించ బడుతున్నది. డౌ॥ ఆర్‌.యన్‌. చోప్రా 
మొదలగు నలుగురు విజ్ఞానవేత్తలచే రచింపబడిన “ఇండీజియస్‌ 
డ్రగ్స్‌ ఆఫ్‌ ఇండియా ' అనే గ్రంథం ఆధారంగా కొన్నిటిలో ఉండే 
రసాయనాలు తెలుప ప్రయత్నిస్తాను. రుద్రజడ (05174౧ Basilam) 
యొక్క ఆసవన క్రియ (011210౧0) వలన ఉత్పన్నమయ్యే నూనెలో 
48 శాతం మెథిల్‌సినిమేట్‌, 20 నుండి 30 శాతం సీనిఆల్‌, 
కర్పూరము, కొద్ది పరిమాణంలో పాయినీన్‌ ఉంటాయి. వ్‌? 
చెక్క నుండి వెలువడే నూనెలో ముఖ్యంగా సినేమిక్‌ అల్లీ హైడ్‌ 
ఉంటుంది. స్వల్ప పరిమాణంలో యూజినాల్‌, లినేలూల్‌, 
పాయినీన్‌ మొదలగునవి ఉంటాయి. కులంజన్‌ (తమలపాకు 


హోమ ద్రవ్యాలు 23 


తీగయొక్క వేరు) ఆసవన తైలములో సినేమిక్ష ఆర్టీ హైడ్‌, బెంజిల్‌ 
ఆర్టీ హైడ్‌, సైఫ్రోల్‌ యూజినాల్‌ ఉంటాయి. 

లవంగ ఆసవన తైలములో 34 నుండి 65 శాతం ఫినోల్‌, 
సైస్కీటర్చిన్‌ మరియు కొద్దిశాతం కీటోన్‌, ఆల్కహాల్‌ ఉంటాయి. 
లవంగనూనె ఫరఫ్యూరల్‌, వైనీలిస్‌లను కలిగి ఉంటుంది. 
దేవదారు తైలములో పాయీనీన్‌ మరియు హైడ్రోకార్చన్లు 
ఉంటాయి. ఈ నూనె క్రిమి నిరోధకంగా పనిచేస్తుంది. పెద్ద 
యాలకులు సీనిఓల్‌ మరియు టర్పిన్‌ఆల్‌లను, జటామాంసి 
బార్నిఓల్‌ను ఉత్పన్నం చేస్తాయి. 

గంధపు చెక్కలను మెత్తటి చూర్ణంగా చేసి నీటియావిరితో 
వేడిచేస్తే గంధపు తైలం వస్తుంది. ఈ తైలంలో 90 శాతం 
సెంటలాల్‌ ఉంటుంది. మనం చేసే హోమంలో కొంత శాతం 
నీటియావిరి వెలువడుతుంది. కనుక చందనపు పొడిని హవన 
సామాగ్రిలో కలిపి వాడితే ఈ తైలం వెలువడి గాలిలో వ్యాపించి 
పరిసరాలను తన ఆహ్లాదకర పరిమళాలతో నింపుతుంది. ఇది 
దుర్వాసనలను పోగొట్టడమే కాక కొంత క్రిమినాశక గుణం కలిగి 
ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించడం శ ఏ 
హోమంలో చందనపు చెక్కలు లేక వాటి చిత్రీపొట్టు వే సేకన్న 
మెత్తటి చూర్తంగా వేస్తేనే సుగంధతైలం వచ్చే అవకాశం ఎక్కువగా 
ఉంటుంది. చెక్కలు, పొట్టు వేస్తే అవి సమిధలుగా అగ్నిని బాగా 
జ్వలింపజేయటానికే ఎక్కువ ఉపయోగపడతాయి. కనుక 
సుగంధం చాలా తక్కువగా వస్తుంది. 


24. అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


కర్పూర తైలం గంధపు తెలము వలెనే కర్పూర చెక్కల 
ఆసవన క్రియ ద్వారా వస్తుంది. ఆ తైలంతో కర్పూరం ముద్దగా 
నిర్మింపబడుతుంది. ఇది చాలా తేలికగా మండుతుంది. కనుక్ర 
అగ్భ్యాధానానికి (హవన కుండంలో అగ్నిస్థాపన చెయ్యడానికి) 
దీనిని ఉపయోగిస్తారు. ఇది మండినపుడు కొంత భాగం ఏ 
రసాయనిక మార్పు జరుగకుండానే గాలిలో కలిసిపోయి 
పరిసరాలను సుగంధితం చేస్తుంది. అయితే ఇది దుర్గంధాన్ని 
కప్పి పెట్టగలదే కాని గంధవుత్తైల వాననవలె దానిని 
నిర్మూలించలేదు. ఈ కర్పూర తైలం (CamMphor 01) లో 
యూజినాల్‌, పాయినీన్‌, ఫెలేభ్లిన్‌, సీనిఓల్‌, డైపెన్టీన్‌, సైఫ్రోల్‌, 
టర్పనాల్‌ మరియు సెస్కీటర్పన్‌ ఉంటాయి. “ఇట్లే సుగంధ 
ద్రవ్యాలన్నింటిలో ఎవోకొన్ని రసాయనాలుంటాయి. ఇక వీటిలోని 
బె షధగుణాలను గురించి ఆలోచన చేద్దాము. 

మన సుశ్రుత, చరకాది ఆయుర్వేద గంథాలలోను, 
వన్తుగుణ దీవికలోను విటి జెషధగుణాలు విస్తృతంగా 
వర్ణించబడ్డాయి. వాటి నన్నిటినీ యిక్కడ (వాయడానికి 
వీలుపడదు. వాటిని తత్సంబంధ గ్రంథాలద్యారా తెలిసికొనుటయే 
మంచిది. అయితే వాటిని చూర్గాలుగా, కషాయాలుగా, ఆసవ 
అరిష్టాలుగా ఉపయోగిస్తే మనకు మేలు చేస్తాయి. కాని అగ్నిలో 
వేసి, దహింపజేస్తే స్త లాభమేమి ? అని సందేహం కలగటం సహజం. 
ఇక్కడ సూక్ష్మదృష్టితో ఆలోచిస్తే కాని విషయం అవగాహన కాదు. 

బెషధాలు స్థూల రూపంలో కన్న నూక్ష్మ రూవంల్‌ 


హోమ ద్రవ్యాలు 25 


ప్రయోగిస్తి ఎక్కువ గుణకారి అవుతాయనేది మరొక సృష్టి 
నియమం. ఈ నియమం హోమియోపతి బెషధాలలో స్పష్టంగా 
కనబడుతుంది. ఆ విధానంలో మూలికల రసాలను ఆల్కహాల్‌లో 
కలిపి ఒక క్రమపద్ధతిలో పలుచన చేనుకుంటూ వివిధ 
పాటెన్సీలుగా మార్చటం జరుగుతుంది. ఆ విధంగా అతి 
పలుచనగా చేసిన ద్రవాలు (Dilutions) స్థూల మూలికలకన్న 
ఎక్కువ శక్తితో రోగనివారణ చేస్తున్నాయి. అదే విధంగా 
అగ్నిహోత్రంలో వేసిన మూలికలు అణువులుగా విడగొట్టబడి 
గాలిలో కలిసి ఆ వాయువును పీల్చిన వారందరికి మేలు చేస్తాయి. 
ఆయుర్వేదంలో వ్యాధికి తగిన మూలికలతో గౌతమ్‌ (పూర్వ 
సంపాదకులు : “జీవన యజ్ఞ జెర్‌ యుగ సంస్కృతి”) గారు 
ప్రాచీన గ్రంథాలలోని యిట్టి హోమ, ధూప, ధూమ పానాదులతో 
చేసే చికిత్సలను, మూలికలను సంకలనం చేసి యజ్ఞసే 
రోగనివారణ్‌” అనే పుస్తకం వ్రాసారు. “సంస్కృతి సంస్థాన్‌ ఖ్వాజా 
కుతుబ్‌, వేదనగర్‌, బరేలి, - 243001, ఉ.ప్ర. వారు ప్రచురించారు. 
అభిరుచి గలవారు అందు చూడగలరు) ఆయుర్వేద భస్మాలతో 
శతపుటం కన్న సహస్రపుటం చేసినవి ఎక్కువ శక్తివంతం అంటారు. 
ఈ మధ్య “ఆగమ సూక్ష్మ ఆయుర్వేద పద్ధతి (కోల్తారె - 415712 
- మహారాష్ట) ప్రచారంలోకి వస్తున్నది. వారు ఆయుర్వేద 
మందులను హోమియో విధానంలో వలె పలుచన (0॥419) చేసి 
ప్రయోగిస్తున్నారు. చక్కటి ఫలితాలు వస్తున్నాయి. స్థూలమైన 
మందులు వాడినా ఫలితం కనబడని కొందరిలో ఈ సూక్ష్మ 


26 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


ఆయుర్వేద మందులు అద్భుత ఫలితాలనిస్తున్నాయి. ఇవన్నీ 
ఊహాగానాలు కాదు. అనుభవ సత్యాలు. 

ఈ మధ్య అల్లోపతి వైద్యలు కూడా మూలికల 
వముహివులను గుర్తించి యిటువైవు వురలుతున్నారు. 
మూలికలనుండి ఆల్కలాయిడ్స్‌ను గ్రహించి మందులుగా 
ప్రయోగిస్తున్నారు. వారి విషపుమందుల కన్న ఇవే దుష్ఫలితాలు 
లేని చక్కటి ఫలితాల నిస్తున్నాయి. మార్చిన్‌, క్వినైన్‌, కేఫిన్‌, 
ఎట్రోపిన్‌, స్టీచినిన్‌ మొదలైనవి పాతవి కాగా, యిప్పుడు 
చొప్పదండి, అశ్వగంధ, బిళ్ళగన్నేరు, తాలీసపత్రి, అడ్డసరం, 
సునాముఖి మొదలైనవాటినుండి సేకరించిన ఆల్కలాయిడ్స్‌ 
లభిస్తున్నాయి. బిళ్ళగన్నేరు నుండి తీసిన రెండు ఆల్కలాయిడ్స్‌ 
లుకేమియా (81004 0౧౦6? రక్త క్యాన్సర్‌) వ్యాధిలో చక్కటి 
ఉపశమనాన్ని కలిగిస్తున్నవంటున్నారు. ఈ రకంగానైనా వైద్యలోకం 
ఆయుర్వేదం వైపు, వేద శాస్త్రాలవైపు మరలితే అందరికి మంచిదే. 
ఇక సమిధలను గురించి తెలిసికొందాము. 


సమిధలు (కట్టెలు) 
పైన పర్కొన్న ద్రవ్యాలన్నిటిని సమిధలు లేకుండా 
దహించటం సాధ్యం కాదు. వీటి పరిమాణమే ఎక్కువ అవసరం. 
అన్ని రకాల కట్టెలు సమిధలుగా పనికి రావు. ప్రాచీన శాస్త్రాలలో 
పంచపల్లవములు - మామిడి, మోదుగ, మేడి, రావి, జువ్వి 
ముఖ్యమైనవని చెప్పబడింది. కొందరు జువ్వి కాదు మజ్జి 
అంటారు. ఇవేకాక మారేడు, మద్ది, తులసి, రుద్రజడ, దేవదారు, 


సూ సమిధలు (కట్టెలు) 27 


గంధం మొదలగు సమిధలు కూడా మంచివనే చెప్పబడింది. 
ఇవి లభింపని విదేశాలలో బాదం, లవండరు, ఓక్‌, యూకలిపస్‌ 
మొదలగునవి ఉపయోగించవచ్చు. పట్టణ, నగరవాసులకు 
ఇవేమి లభింపకున్నచో హోమం చేయుట మానుటకన్న దొరికిన 
వాటితోనే చేయటం మంచిది. నెయ్యి, హోమద్రవ్యాల 
ప్రయోజనమైనా లభిస్తుంది. శతపథ బ్రాహ్మణం (1-3-3-20) 
మాత్రం పలాశ (మోదుగ) కు ప్రథమ స్థానం యిస్తుంది. 

కట్టెలలో ముఖ్యంగా సెల్యులోన్‌ మరియు లిగ్నో 
సెల్యులోస్‌లు ఉంటాయి. వీటితోపాటు కొంత జిగురు, 
చొంగవంటి ద్రవము, గాలిలో కలిసిపోయే నూనెలు, ఆమ్లాలు, 
క్రొవ్వులు, అకార్బనిక పదార్థాలు కూడా ఉంటాయి. మళ్ఞి, మేడి, 
రావి చెట్ల బెరడులలో కొంత శాతం టెనిన్‌ ఉంటుంది. కట్టెలు 
దొరకుటలేదు కదా యని బొగ్గులతో హోమం చెయ్యరాదు. ఏలన 
బొగ్గులలో కార్బన్‌ శాతం ఎక్కువగాను ఆక్సిజన్‌ శాతం 
తక్కువగాను ఉంటుంది.. అందుచే బొగ్గులు మండినపుడు కార్బన్‌ 
మోనాక్సైడ్‌ అనే విషపుగాలి విడుదలై ప్రాణులకు అపకారం 
చేస్తుంది. ఈ క్రింది పట్టిక ద్వారా ఈ విషయం (వాటి శాతం) 
మికు స్పష్టం అవుతుంది. 


కట్టెలలో బొగ్గులో 
కార్బన్‌ 48-51 82 
హైడ్రోజన్‌ 6 ర్‌ 
ఆక్సిజన్‌ 43 12 


నైట్రోజన్‌ 0.04 - 01 1 


28 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


తదుపరి పరిశీలనలో కొన్ని కట్టెలలో ఆక్సిజన్‌ కొంతశాతం 
ఎక్కువగాను, మురికొన్నిటి లో తక్కువగాను ఉన్నట్లు 
గుర్తించబడింది. ఆక్సిజన్‌ ఎక్కువగా ఉన్నవాటికే తొందరగా 
పురుగులు పడుతున్నట్లు గమనించబడింది 

అట్లే నెయ్యి దొరకటం లేదు కదాయని నూనెలతో హోమం 
చెయ్యటం కూడా మంచిది కాదు. నూనెలతో చేస్తే దుర్గంధం 
వస్తుంది. మనః ప్రశాంతత దూరమవుతుంది. (కొన్ని నూనెలు 
మండితే భరించలేని దుర్గంధం వస్తుంది) అందుకే కాబోలు మన 
శాస్త్రాలన్నిటిలో నేతితో హోమవిధానం ఉందేకాని నూనెలతో 
హోమం చేసే విధి కానరాదు. వేదం అయితే హోమం నేతితోను 
సమిధలతోను చెయ్యాలని స్పష్టంగా ఆదేశిస్తున్నది. 

సమిధాగ్నిం దువస్యత । ఘృతైర్లోధయతాతిధథిమ్‌ । 

ఆస్మిన్‌ హవ్యా జుహో తన ॥ 

సుసమిద్దాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన [1 యజు. 3-1, 2| 

ఈ పై మంత్రాలు అగ్నిహోత్రాన్ని అతిథిని సేవించినట్లు 
శ్రద్ధతో సేవించుమంటున్నవి. అతిథి అంటే బంధువులు, 
స్నేహితులు అని అర్థం కాదు. నిశ్చిత తిథితో తన రాకను 
ముందుగా ఎవరికి తెలుపకయే దేశ సంచారము చేయుచు 
ధర్మోపదేశము చేయు సాధు సంన్యాస మహాత్ములనే "అతిథులు 
అనాలి. అట్టివారిని ఎట్టి ఆదర సత్కారాలతో సేవించి ఆహార 
పానీయాదుల నిస్తామో అదే విధంగా సమిధలతో అగ్నిని 
జ్వలింపజేసి అందు శుద్ధమైన నేతిని ఆహుతులుగా ఇస్తూ హోమం 


చెయ్యాలని పై మంత్రంలో పరమేశ్వరాజ్ఞ - వేదాజ్ఞ. 

శాస్త్రాలలో సమిధలను గురించి మరికొన్ని జాగ్రత్తలు 
చెప్పబడ్డాయి. ఆహ్నాక సూత్రావళి 'న వినిర్ముక్త త్వచా చైవ ' 
త్వచారహితమైన (పై బెరడులేని) సమిధలు ఉపయోగించకూడ 
దంటుంది. ఆ త్వచాసహిత సమిధలు కూడా బాగా పాతబడినవి, 
మలమూత్రాదులతో దూషితమైనవి, మండితే దుర్గంధం వచ్చేవి 
పనికిరావు. మండిన తదుపరి బొగ్గుగాకాక భస్మముగా మిగిలేవైతే 
చాలా మంచిది. కార్చన్‌డై ఆక్సైడ్‌ తక్కువగా వెలువడుతుంది. 
పైన పేర్కొన్న మామిడి, మోదుగ మొదలైన వాటిలో ఈ (ఎక్కువ 
బొగ్గుకాని) గుణం ఉంది. 

కట్టెలలో వుఖ్యబభాగమైన సెల్ఫ్యులోన్‌, లిగ్నో 
సెల్యులోస్‌లలో 47.62 శాతం హైడ్రోజన్‌, 28.57 శాతం కార్బన్‌, 
23.81 శాతం ఆక్సిజన్‌లు ఉంటాయి. కట్టెలు మండడం అంటే 
ఈ సెల్యులోస్‌, లిగ్నో సెల్యులోస్‌లు ఆక్సీకరణం చెందడమే. ఆ 
పరిణామంలో నెమ్మది నెమ్మదిగా హైడ్రోకార్చన్లు ఎర్పడి అవికూడా 
అగ్నిహోత్రం లోని 400-600 డిగ్రీల సెల్సీయస్‌లో దహింప 
బడతాయి. సెల్యులోస్‌, లిగ్నో సెల్యులోస్‌లు ఆక్సీజన్‌తో కలిసి 
కార్బన్‌డై ఆక్సెడ్‌, నీరుగా పరివర్తన చెందుతాయి. అందు నిరు 
ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. కార్చన్‌డై ఆక్సైడ్‌ కూడ 
అద్దే గాలిలో కలిసిపోతుంది. 

ఒకవేళ హోమకుండానికి తగినంత గాలి అందకపోతే కొంత 
కార్బన్‌ మోనాక్సెడ్‌, కార్బన్‌ ధూళి ఏర్పడవచ్చును. 'కార్చన్‌ 


30 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


మోనాక్సెడి మంచిది కాదు. విషం వంటిది. కనుక్ర అగ్నిహ;ో్య 
పెద్దగా చెయ్యాలనుకుంటే ఆరుబయట చేయటమే మంచి. 
గృహాలలో చేసే దైనిక అగ్నిహోత్రం మొదలైనవి క్రూడ్రా ఎక్కువ 
గాలివచ్చే ముందు గదిలో చెయ్యటం మంచిది. గాలి ర్యా 
యిరుకు గదులలో చేయటం మంచిది కాదు. కార్బన్‌ ధూల్లి 
వల్ల పెద్ద ప్రమాదం ఏమో జరుగదు. ఇంతేగాక అది మేఘాల్ప 
ఏర్పడటానికి సహకరిస్తుంది. వాటి రాసాయనిక్ర మార్పు శ 
విధంగా ఉంటుంది. 

(CH 0) “ 6౧౦ ప్త 6౧౦౦ + 5nH Ol 


cellulose oxygen Carbon water 
Dioxide 
(CH O)n + 3౧౦ —  6nCO + 5౧/40 
6 105 క carobn క 
monoxide 
(CH O)n ఆ 6౧౮+ 5౧1/1 0 
క్‌ శ carbon 
2CH COOH) ఫ్‌. CH CocH + CO+HO 
acetic acid acetone 
2CH అ wa) + 3H, 
methane acetylene hydrogen 


సమిధల ఆనవన క్రియ (DISTILLATION) : ఆనవనం౦ 
చేయటమంటే మూలికలను నీటితో క్రల్రిపి ఉడికించి ఆవిరిగా 
మార్చటం, ఆ ఆవిరిని మరల చల్లబరచి ద్రవంగా మార్చి 
బెషధంగా ప్రయోగించటం' అని సామాన్యార్థం. ఆయుర్వేదంలో 


ఈ పద్ధతిలోనే ద్రాక్షారష్ట మెదల గున వ్య మారు చేస్తారు. 


అగ్నిహోత్రంలో ఆసవన క్రియ అంటే సమిధలను దహించినపుడు 
అవి విశ్లేషణ చెంది కొంతభాగం ఆవిరిగా గాలిలో కలిసిపోవడం. 
అట్టి ఆవిరిలో అనేక రసాయనాలుంటాయి. అవి మరల 
ఒకదానితో నొకటి సమ్మిళితమై మరికొన్ని క్రొత్త రసాయనాల 
నుత్పన్నం చేస్తాయి. అందుచే ఏఏ రసాయనాలు నిర్మితమవుతా 
యన్నది స్పష్టంగా చెప్పటం కష్టమే. ఇంతేగాక యజ్ఞకుండ 
పరిమాణం, ఆకారం, అందులో సమిధలు పర్చే పద్ధతి, దాని 
ఉష్ణోగ్రత, దానికి అందే గాలి వీటి నన్నిటిని బట్టి ఆసవన క్రియ, 
అందునుండి వెలువడే రసాయనాలు ఆధారపడి ఉంటాయి. 
సమిధలు పేర్చి అగ్నిస్థాపన చేసినప్పటి నుండి క్రమంగా 
కట్టెలలోని నీటిభాగం ఆవిరికావడం ప్రారంభమవుతుంది. ఆ 
సమయంలో స్వల్పంగా ఎసిటిక్‌ ఎసిడ్‌ మరియు మెథనాల్‌ 
ఉత్పన్నమవుతాయి. దాని తదుపరి అనేక రకాల వాయువులు 
వెలువడతాయి. ఈ వాయువుల విశ్లేషణ గురించి డా॥ జి. బుగ్గి 
(1.864899) గారి పరిశోధనలు విశిష్టంగా ఉన్నాయి. ఈ కట్టెల 
ఆనవన [కియలో ఒక వందకు పైగా వాయువులు 
వెలువడుతున్నట్లు వారు గుర్తించారు. వాటిలో మెథైన్‌, బెంజిన్‌ 
మొదలగు హైడ్రోకార్బన్లు, ఫార్మల్‌ డీహైడ్‌, ఎసీట్‌ అర్జీ హైడ్‌, 
ఫరఫ్యురల్‌ ్రాపీన్‌ ఆల్టీహైడ్‌ మొదలగు ఆల్లీ హైడ్డు; విసిట్‌ న, 
మెథిల్‌ ఎథిల్‌ కీటోన్లు; ఫార్మిక్‌ ఏసిడ్‌, ఎసిటిక్‌ ఎసిడ్‌, ప్రాపిఓనిక్‌ 
ఏసిడ్‌, నార్మల్‌ కైప్రోయిక్‌ ఏసిడ్‌ మొదలగు అమ్హాలు; ల్ల 
ఆల్కహాల్‌, ఎథిల్‌ ఆల్కహాల్‌, ఫినోల్‌, కార్బన్‌ డై ఆక్టైడ్‌ మరి 


32 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


నీరు ముఖ్యమైనవి. 

హవనంలో వెలువడే ఆల్కహాళ్లలో ఎలిల్‌, బ్యూటిల్‌ 
ఆల్కహాళ్లు మాత్రమే కొన్ని రోగ (క్రిములను చంపగలవు. 
మిగిలినవాటిలో ఆ శక్తిలేదు. కాని, ఆల్కహాళ్లు అన్నీ అంతిమ 
పరిణామాలుకాదు. ఇవి ఆక్సీకరణం చెందితే ఆల్లీ హైడ్డుగా, 
ఆమ్లాలుగా మారి క్రిమినాశకాలు అవుతాయి. అగ్నిహోత్రంలోని 
వివిధ రసాయనిక ప్రక్రియల ద్వారా ఫార్మిక్‌ ఎసిడ్‌ ఎసిటిక్‌ 
ఏసిడ్‌, పైరోలిగ్రియస్‌ ఏసిడ్‌, ప్రొపియోనిక్‌ ఎసిడ్‌ మరియు వైలేరిక్‌ 
ఏసిడ్‌లు ఉత్పన్నం అవుతాయి. వీటిలో ఫార్మిక్‌ ఎసిడ్‌ ఒక 
శక్తివంతమైన (క్రిమినాశని. ఇది వాయువును క్రిమిరహితం 
చెయ్యగలదు. టైఫాయిడ్‌ క్రిములు దీనిముందు బ్రతుకలేవు. 
సామాన్యంగా దీనిని పండ్లు చెడిపోకుండా ఉండుటకు 
ఉపయోగిస్తారు. మిగిలినవి కూడా క్రిమిసంహారకాలే. 

పైన వివరించిన పదార్థాలు ఎంతెంత, ఎప్పుడెప్పుడు 
వెలువడుతాయి. అనేది చెప్పటం కష్టం. పై వాటిలో ఆల్కహాల్‌, 
కార్పానిక్‌ ఆమ్లాలు కూడా ఉంటాయి. కనుక అవి రెండు కలిసి 
ఎస్టర్‌ అనే పదార్థాన్ని నిర్మించవచ్చు. ఏఏ రాసాయనిక పరివర్తనల 
వల్ల పై పదార్థాలన్ని ఎర్పడుతున్నాయో చెప్పటం కష్టం. 'క్లాసన్‌' 
అనే రసాయన శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం - ఆసవన క్రియలో 
ఎ ఎసిటిక్‌ ఏసిడ్‌ విడుదల అవుతున్నదో అదే విడిపోయి 
ఎసిటోన్‌ను నిర్మిస్తుంది. ఇదే విధంగా కీటోన్‌లు కూడా వాటికీ 
చెందిన ఆమ్లాలతో ఉత్పన్నం అవుతాయి. కొందరు వైజ్ఞానికులు 


సమిధలు (కట్టెలు) రి 


ఈ దహన క్రియలో కొంత హైడ్రోజన్‌ కూడా ఉత్పన్నమవుతుందని 
గుర్తించారు. కాని, రసాయనవేత్తలైన కాసన్‌ మరియు అతని 
సహచరులు దీనిని గుర్తింపలేకపోయారు 

ఈ క్రియల్‌ ఉత్పన్నమయ్యే హైడ్రోకార్బన్లు మరెన్నో 
మార్పులు చెందుతూ ఉంటాయి. ఎట్రన, మెథెన్‌ నుండి 
ఎసిటిలిన్‌, హైడ్రోజన్‌ మొదలగునవి ఉత్పన్నం కావచ్చు. ఈ 
హైడ్రోజన్‌ యితర వాటితో కలిసి మరికొన్నిటిని నిర్మించవచ్చు. 
లేదా అట్లే గాలిలో కలిసిపోవచ్చు. 

జిగురువంటి (స్రావము గల (Resin) కట్టెలు మండి 
ఆసవన[క్రియ జరిగేటప్పుడు ముఖ్యంగా ఫార్మల్‌ డీ హైడ్‌ 
ఉత్పన్నమవుతుంది. స్వల్పంగా టర్పినాల్‌, టర్పిన్‌, సేనిఓల్‌ 
మరియు గాలిలో ఎగిరిపోయే పదార్థాలు కూడా ఉత్పన్నం 
అవుతాయని డా॥ సత్యప్రకాశ్‌ గారు తమ “అగ్నిహోత్ర ఆంగ్ల 
పుస్తకంలో పేర్కొన్నారు. 

కట్టెలు బొగ్గుకాకుండా పూర్తిగా దహింపబడితే చివరకు 
భస్మంగా చాలా స్వల్ప పరిమాణం (0.2. శాతం నుండి 4 శాతం) 


మిగులుతుంది. సామాన్యంగా నూరు కిలోల ఎండు కట్టెలు ' 


పూర్తిగా దహింపబడితే ఒక కిలో భస్మం మిగులుతుంది. ఈ 
భస్మంలో ముఖ్యంగా కాల్షియం పోటాషియం, మెగ్నీషియంలు 
ఉంటాయి. స్వల్పంగా అల్యూమినియం, ఇనుము, న. 
సోడియం, ఫాస్పరస్‌, సల్ఫర్‌ మొదలగునవి ఉంటాయి. దన 

పోటాషియం ఆక్సైడ్‌ ఉన్నందున ఈ బూడిదను ఎరువుగా 


34 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


ఉపయోగించవచ్చును. విజ్ఞానం వికసించకపూర్వం బూడిదను 
పోటాషియం కొరకు ఉపయోగించేవారు. 

పైన పేర్కొన్న రసాయనాలన్నీ సామాన్యంగా అన్ని రకాల 
కట్టెల బూడిదలో ఉండేవే. అగ్నిహోత్రం చేయగా మిగిలిన 
బూడిదలో విశేషంగా అద్భుతమైన జెషధగుణాలున్నాయి. 
అమెరికా, చీలీ, పోలెండ్‌, పశ్చిమ జర్మనీ మొదలైన దేశాలలో 
అగ్నిహోత్ర దేవాలయాలు నిర్మించారు. కొన్నిటిలో అఖండంగా 
(విరామం లేకుండా) హోమక్రియ చేస్తున్నారు. ఎన్నో వ్యాధులను 
నయంచేస్తున్నారు. అద్భుతమైన పంట దిగుబడులను 
సాధిస్తున్నారు. పశ్చిమజర్మనీలో కోలిస్‌స్తాసిలోను, మన దేశంలో 
మహారాష్ట్రలోని శివపురిలోను అగ్నిహోత్ర భస్మాన్ని మాత్రలుగా, 
బిళ్లలుగా, గొట్టములు (Capsules) గా మలాములు (Ointments) 
గో, కంటిచుక్కలు (Eye Drops) గా నిర్మించి ఎన్నెన్నో వ్యాధులను 
అద్భుతంగా నివారణ చేస్తున్నారు. కనుక అగ్నిహోత్ర భస్మం కూడా 
జాషధమే. ఇక అగ్నిహోత్రం నుండి వెలువడే వివిధ వాయువులపై 
సూర్యకిరణాల ప్రభావం ఎవిధంగా ఉంటుందో తెలిసికొందాము. 


సూర్యకిరణాల వల్ల కలిగే రాసాయనిక మార్పులు 
అగ్నిహోత్రం ఉదయం నూర్యోదయ అనంతరం, 
సాయంత్రం సూర్యాస్తమయానికి ముందుగానే (ఎండ ఉండగానే) 
చెయ్యాలని మన బుషులు నిర్దేశించారు. దానికి ఒక 
మహత్త్వపూర్ణమైన వైజ్ఞానిక కారణం ఉంది. హోమవాయువులు 
సూర్యరశ్మి ప్రభావంతో కొన్ని రాసాయనిక మార్పులకు గురియై 


rm ET PERT EE srt Ren re se ౫ 


సూర్యకిరణాల వల్ల కలిగే రాసాయనిక మార్చు 
లు 35 


మరికొన్ని ఉపయోగకరమైన పదార్థాలు ఉత్సన్నం అవుతాయి. 
సూర్యరశ్మి వల్ల కొద్ది ఆల్గీహైడు మరియు ఆల 
చెందుతాయి. హైడ్రోకార్చన్లు మరియు ఫినోల్‌లు బహులీకరణ 
చెందే అవకాశం ఉంది. ఎన్నో హైడ్రోకార్చన్ల ఆక్సీకరణం నా 
జరుగవచ్చు. ఆల్హ్రావైలెట్‌ కిరణాల ప్రభావంతో కొంత కార్బన్‌ డై 
అక్సెడ్‌ నీటితో కలిసి ఫార్మల్‌ డీహైడ్‌గా పరివర్తన చెందుతుంది. 

మరికొన్ని పరివర్తనలవల్ల కూడా ఫార్మల్‌ డీ హైడ్‌ నిర్మాణం 
అవుతుంది. ఉదా : ఎసిటిక్‌ ఆమ్లము, గ్లిసరాల్‌, ఎసిటోన్‌ 
మొదలగునవి హోమవాయువులలో ఉంటాయని మనం ముందే 
తెలిసికొన్నాము. అవి కూడా సూర్యరశ్మి ప్రభావంతో ఫార్మల్‌ 
డీహైడ్‌గా మారవచ్చునని శ్రీ యన్‌.ఆర్‌. థార్‌ మరియు 
శ్రీ ఆశ్మారామ్‌ గార్లు తమ గ్రంథంలో పేర్కొన్నారు. వీటి రసాయనిక 
పరివర్తనలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 

ultraviolet 
Co+Ho 4+ HCHO, 
formaldehyde 


[హాల్‌ ఆక్సీకృత్ర ౦ 


CHCOOH+HOH 4 CH OH + HCOOH 
3 3 


ma re +  2HCHO+2HO 
" ఇవేకాక, పాయీరివిక్‌ ఏసిడ్‌, ఆక్సైలిక్‌ ఏసిడ్‌, గ్లూకోస్‌, 
ఫార్మిక్‌ ఏసిడ్‌, ప్రాపిఓనిక్‌ ఏసిడ్‌, స్టార్చ్‌, స్టిఎరిక్‌ ము in| 
సూర్యరశ్మివల్ల స్వల్పంగా ఫార్మల్‌ డీహైడిగా మార్చు చం 
బహుశః. ఇవన్నీ ముందుగా ఆక్సీకరణం చెం J 


శ్రీహౌడ్‌గొ మారుతూ ఉండవచ్చును. 

" ముఖ్యంగా పై మార్పులు అల్ర్రావైలెట్‌ కిరబ్వ్స 
సూర్యరశ్మివల్ల ఎక్కువగా జరిగీ అవకాశం ఉంది. అట్టి క్రి 
సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఉంటాయి. ఆ 
కొందరు పంచాగం చూస్తూ సరిగా అవే సమయాలలో అగి 


ణాలు 
౦దుశ్చే 

హో త్ర 
చేస్తున్నారు. వైజ్ఞానికంగా ఇది చాలా మంచిది. మనం ముందు 
తెలుసుకున్నట్లుగా సూర్య కిరణాల ప్రభావంతో కార్చన్‌డై ఆక్సెక్స్‌ 
కూడా ఫార్మల్‌డీ హైడ్‌గా మార్పు చెందే అవకాశం ఉంది. అసలు 
కార్చన్‌డై ఆక్సెడ్‌ గురించి అంతగా భయపడనక్కరలేదు. 
పర్యావరణంలో దాని అవసరం కూడా ఉంది. అది వృక్షజాతికి 
ఆహారం. వాటి ద్వారా అది మనకు కూడా ఆహారం అవుతుంది. 


సూర్యోదయ సమయ విశేషత 

సృష్టికర్తయైన పరమేశ్వరుని వేదం కూడా సూర్యోదయ 
సమయంలో అగ్నిహోత్రం చేయుమంటుంది. 

అగ్నిమిన్దానో మనసా ధియం సచేత మర్త్య ః। 

అగ్నిమినే వివస్వాభి ః॥ (బుగ్వేదము - 8-102-22 ; సా. 19) 

శే మానవులారా ! మీరు మనః పూర్వకంగా శ్రద్ధతో 
అగ్నిహోత్రం చేసి మీమీ కార్యాలలో ప్రవృత్తులు కండు, 'వివస్వాభోః 
అగ్నెమిస్థే అనగా 'వివస్వంతుని (సూర్యుని) కిరణములలోడీనే 
అగ్న హోత్రాన్ని పారంభించండి” అని చెబుతుంది. ఇచట సూర్య 
కరణాలతో అగ్నిని జ్వలించవలెనని కాదు. సూర్యకిరణాలు మని 


అలన భవనా భనానానానానోపులనాం 


సూర్యోదయ సమయ విశేషత 37 


౨వసించే భూమిని తాకిన తోడనే అనగా స 
సమయంలోనే అగ్ని హోత్రం చేయవలెనని అర్ధం. 
ఈ సందర్భంలో కొన్ని భౌతిక శాస్త్ర పీషేయాలు తెలిసికోవడం 
కూడా విజ్ఞానదాయకంగా ఉంటుంది. భూమి తనచుట్టూ తాను 
PI సూర్యుని చుటూ బై తిరుగుతున్నదనే విషయం తలంతా 
తెలిసిందే. భూమి ఆ విధంగా తిరిగేటప్పుడు 23 1/2 డిగ్రీల 
ఎటవాలుగా ఉంటూ తిరుగుతుంది. అందువల్ల భూమిపై 
బుుతువులు ఎర్పడతాయి. భూమి నరార్యునిచుట్టూ 
దీర్చవృత్తాకారంలో (ఎలిప్టికల్‌ కక్ష్యలో) తిరగటం వల్ల 
బుతుక్రమంలో పెద్ద మార్పు ఏమీ జరుగదు. సామాన్యంగా పగటి 
సమయంలో సూర్యుని ఉపష్ణవికిరణశక్తి (రేడియేషన్‌) భూ 
వాతావరణాన్ని మరల మరల తాకుతూ ఉంటుంది. దానివల్ల 
భూమిపై బుతువుల మార్పు క్రమబద్ధంగా జరుగుతుంది. 
ఇటీవలి పరిశోధనలలో ఒక వింత విషయం వెల్లడయ్యింది. 
ఉత్తర ధృవం నుండి వెలువడే వింత వెలుగులు శాస్తజ్ఞాల దృష్టి 
నాకర్షించాయి. ఇవి పరమ రహస్యంగాను, అనిర్వచనీయంగాను 
ఉన్నాయంటున్నారు. వీటికి కారణం భూ అయస్కాంతం వైపు 
వర్షంలా కురుస్తున ఎలక్ష్రాన్స్‌ అంటున్నారు. 
ఇదే వంగ హారోదయ స సూర్యాస్తమయ ఆ 
భూమి రకా లీ a 
వాతావరణం ద్వారా ప్ర ప్రసరించి వింత వెలుగుల కలు. నో 
అందులో ఆల్రావైలెట్‌ కిరణాలు చాలా ముఖ్యజా 


సూర్యోదయ 


38 
అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


కిరణాలు ప్రమాదకరమైనవే. అయిన్పటికి ఓజోను పాఠలోనుండ్రి 
రావటం మూలాన ఏటవాలుగా పడటం వల్ల మేలు చేసాయి. 
ముఖ్యంగా అగ్నిహోత్రం నుండి వెలువడే వాయువుల రాసాయనిక 
పరివర్తనకు ఎక్కువ దోహదకారి అవుతాయి. ఇంతేగాక, ఆ 
సమయాలలో ప్రకృతి సమతుల్యతవలన మానసిక ప్రశాంతత 
ఉంటుంది. దీనివెనుక ఒక భౌతికశాస్త్ర రహస్యం కూడా ఇమిడి 
ఉంది. 

మనచుట్టూ వ్యాపించి యున్న భూవిద్యుదయస్కాంత 
క్షేత్రానికి రకరకాల తరంగాలను వ్యాపింపచేసే శక్తి ఉంది. 
ముఖ్యంగా సెకనుకు 7 తరంగా లున్నపుడు ఈ శక్తి ఎక్కువగా 
ఉంటుంది. అటువంటి తరంగ తరచుదనం (FreqUency) 
సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఉంటుంది. మన 
మనస్సు ఏకాగ్రమై ధ్యానం చెయ్యడానికి కూడా మన 
భావతరంగాలనుసెకనుకు 7 ఉండేటట్టు ప్రయత్నించాలి. అంటే 
ఆల్ఫా, ధీటా (Alpha, Theta) తరంగాలు వచ్చేటట్టు a: 
అందుకు అదే స్పందనలతో ఉండే సూర్యోదయ సూర్యాస్తమయ 
సమయములందలి భూవిద్యుదయస్కాంత తరంగాలు 
సహకరిస్తాయి. ఆ సమయంలో వేదమంత్రాలు వరిస్తూ 
అగ్నిహోత్రం చేస్తే అద్భుతమైన ఫలితాలు wo 
వేదమంత్రాలు సప్త స్వరాలలో ఉంటాయి. preys వ 1. 
సంగీతశాస్త్రం ఆవిర్భవించింది. ఆ ధ్వని తరంగ పక్షులే ఆ 
వాటికి తోడయితే మానసిక రోగాలు కూడా మాయమైవో 


సూర్యోదయ సమయ విశేషత లా 
రత్నార్‌ గారు చేసిన ప్రయోగాలు, చికిత్సలు వాటివళ కల 
ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనాలు. & 3059 
అలనాడు ఇల సరం ముం నుం 

వర బూనబత్రిక 'సత్సంగ్‌'లో దాని 
సంపాదకులు శ్రీ వసంత వి. పరాంజపే గారు ఈ విధంగా 
వ్యాఖ్యానించారు. సూర్యోదయ సమయంలో వివిధ కిరణాలు. 
విద్యుచ్చక్తులు, ఈథర్స్‌, మరెన్నో అంతర్గత శక్తులు సూర్యుని 
నుండి భూమి పైకి ఒక చక్కటి వేగంతో కూడిన ప్రవాహరూపంలో 
వస్తూంటాయి. సూర్యోదయ సమయంలో మాత్రమే పైవన్నీ కలిసి 
వాట్‌ సామూహిక ప్రభావాన్ని చూపిస్తాయి. ఇదొక అద్భుతమైన 
విషయం. ఆ ప్రవాహరూపశక్తులు ప్రతి పదార్ధాన్ని చైతన్యవంతం 
చేస్తాయి. వాటిలోని మాలిన్యాలను నిర్మూలిస్తాయి. ప్రాణులలోని 
ప్రాణశక్తులను పోషిస్తాయి. జీవులను ఆనందమయం చేస్తాయి. 
ఆ సమయంలో అగ్నిహోత్రం చేస్తూ పఠించే వేదమంత్రాలు 
వీనులవిందు చేస్తాయి. పై వైజ్ఞానిక భావాలే వేదమంత్రాలలా 
ఉన్నాయి. సాయం సమయంలో మరల అవి వీనులవిందు 
చేసి వెనుకకు మరలుతాయి” అంటారు. 

“అగ్నిహోత్రం కేవలం మానవులకే కాక ప్రాణులన్నిటిక 
మేలు చేస్తుంది. అగ్నిహోత్ర వాతావరణంలో పెరిగే pris 
పరిశీలిస్తే విచిత్రమైన అనుభవం కలుగుతుంది. ఒక మహత్తరమై 

ణా పిస్తుంది. అది మొక్కల 


అంతర్గత శక్తి జనించి మొక్కల చుట్టూ వ్యా 


స్ట అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 
ల. గగుదలకు దోహదపడుతుంది. అగ్నిహోత్రం మొక్కల 
నా వి జ ఉర్పకీకంగా పని చేస్తుం”దంటారు శ్రీ __—_ 

దీనికి కేవలం అనుభవమే కాక వైజ్ఞానిక ఆధారం కూడా 
ఉంది. అమెరికాలోని జార్జియా పట్టణంలో “అభ్యుదయ విజ్ఞాన 
శాస్త్ర పరిశోధన మరియు అభివృద్ధి అనే ఒక పరిశోధనా సంస్థ 
ఉంది. అందులోని ఒక పరిశోధకుడైన డా. శ్రీగాలెన్‌ హీరానిమస్‌ 
గారు “ఎలోష్టిక్‌ ఎనర్జీ ఎనలైజర్‌ అనే పరికరాన్ని రూపొందిచారు. 
దానితో వారు నిర్వహించిన ప్రయెగాలలో అగ్నిహోత్రం చేసే 
ముందుకన్న చేసిన తదుపరి వాతావరణంలోని ఉష్టవికిరణశక్తి 
అద్భుతంగా పెరుగుచున్నట్లు తెలియవచ్చింది. అందుచే ఆ సంస్థ 
ప్రచురించే పత్రికలో అగ్నిహోత్ర వైశిష్ట్యాన్ని కొనియాడుతూ ఆ 
పత్రిక సంపాదకులు శ్రీ ఎన్‌మెక్‌ కెల్టిప్స్‌ గారు న్నా 
సమాజానికంతా అగ్నిహోత్రం మరియు. నూతన విధానం మాత్ర 
ఏకైక పరిష్కార మార్గమని గుర్తించాలి" అని అంటారు. 


హోమకుండం ఎలా ఉందాలి? | 

హోమకుండ నిర్మాణంలో కూడా విజ్ఞానం య 

ల్సి తివషి, తుఫాను నిరోధకాలకు యజ్ఞకుం గ 3 
వర్తెష్టి, ళా లట 


బకొందాము. £ 
ఆకార పరిమాణాల గురించి మాత్రం wn ot: 
పాడవు 12 అంగుళాలు వెడల్పు 12 అం 


హా మకుండం ఎలా ఉండాలి? 41 
గాని లోతు కూడా 12 అంగుళాలే ఉండాలి, జ్ర 
మాత్రం పొడవు 3 అంగుళాలు, వెడల్పుల 3 
ఉండాలి. అంటే వాటి గోడలు ఏటవాలు 
చూడటానికి బోర్లించిన పిరమిడ్‌ ఆకారంలో శ్వ 
హోమకుండాలు రాగి లేదా ఇనుముతో చేసి 
అనుకూలంగా ఉంటాయి. 

అట్టి కుండంలో క్రింద చిన్నవి, పైన పెద్దవిగా ఉండే 
సమిధలను నాలుగు పలకలుగా అడ్డముగా నిలువుగా పేర్చాలి. 
వాటి మధ్యలో అగ్నిని ఉంచి జ్వలనక్రియ. ప్రారంభించి విధి 
ప్రకారం ఆహుతులిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి.. తదుపరి 
అవసరాన్ని బట్టి సమిధలు. పేరుస్తూ ఉండవచ్చు. . ఆవిధంగా 
చేస్తే గాలి తగినంత తగిలి హోమకుండ క్రింది భాగంలో 300 
డిగ్రీల సెల్సీయనస్‌, జ్వాలల పై 130" డిగ్రీల సెల్సీయస్‌, 
మధ్యభాగంలో మనం వేసే ఆహుతులను బట్టి 250 నుండి 600 
డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణం ఉంటుంది. ఇట్టి ఉష్ణోగ్రతల మధ్య 
హోమ ద్రవ్యాలు చక్కగా దహింపబడి అనుకూలమైన ఆక్సీకరణ 
జరిగి పూర్వం వివరించిన వివిధ వాయువులు వెలువడతాయి. 
హవనకుండాలు వెండి, బంగారాలతోను మరేదైనా 
లోహంతోను నిర్మించుకొనవచ్చు లేదా మట్టిదికూడా పైగా 
నిర్మించుకోవచ్చు. అయితే, రాగి హవనకుండం అన్నిటికన్న 
టి షీ శే లై శ గారు ఐరోపా 
మంచిదని ఒక శాస్రజ్ఞుడంటాడు. శ్రి వరాంజి pp ఆగ 
వర్యటన చేన్తున్నవుడం ఆ ళౌన్తజ్ఞుడు 


క్రీంది భాగం 
అంగుళాలు 
గొ వస్తాయి. 
౦టుంది, బటి 
నవి అందరికి 


42 
అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 
వావనకుండంలో అగ్నిహోత్రం చేస్తే దాని చుట్టూ వాతావరణంలో 
ఆశ్చర్య కరమైన పరిమాణంలో శక్తి సంచయనం జరుగుతుంది 
అయస్కాంతశక్తి క్షేతమేర్పడి బుణాత్మక శక్తిని తటస్తపరచి, 
ధనాత్మకశక్తిని యినుమడింప చేస్తుంది. అనగా ధనాత్మక క్షేత్ర 
మేర్పడుతుంది” అని చెప్పారట. అందుచే వారి అనుచరులంతా 
రాగి హవనకుండాలలో హోమం చేస్తారు. వారు ఆవృ పిడకలను 
సమిధలుగా ఉపయోగిస్తారు. ఆవునేతిని ఆహుతులుగా ఇసారు 
నెయ్యితో బాటు బియ్యాన్ని ఆహుతిగా ఇస్తారు. బియ్యంలోని 
మాంసకృత్తులలో ఒక ప్రత్యేక నిర్మాణం ఉంటుందని' వారి 
అభిప్రాయం. ఈ విధంగా హోమం చేస్తే ఎ ప్రత్యేకవాయువులు, 
రసాయనాలు వెలువడతాయో పరిశోధించవలసి ఉంది. 
కార్డన్‌ డై ఆక్సైడ్‌ హానికరమా ? 

__ అగ్నిహోత్రంలో ఉపయోగకరమైన వాయువులతో బాటు 
కార్బన్‌ డై ఆక్సెడు కూడా వెలువడుతుంది కదా! అది హానికరము 
కాదా ?’ అని కొందరి ప్రశ్న. సామాన్యంగా ప్రాణులన్నీ ఆక్సిజన్‌ను 
స్వీకరించి కార్బన్‌ డై ఆక్సెడ్‌ను వదిలిపెడుతూ ఉంటాయి. 
వృక్షజాతులు మాత్రం రాత్రి వేళలలో మాత్రమే పై అనా 
చేస్తాయి. పగలు దీనికి భిన్నంగా గాలిలోని కార్బన్‌ డై అక్సి 
స్వీకరించి కార్చనను తమవద్ద సెట్యుకొని ym 
వదలిపెడుతూ మిగిలిన ప్రాతులవ్నీటిక ల 1 శాతం 
అందుచేతనే పగటికన్న రాత్రి గాలిలో కార్బన్‌ డై అ 


కార్బన్‌ డై ఆక్సైడ్‌ హానికరము ౧ 
43 
ఎక్కువ అవుతుంది. పరిశీలనలో తేలినదేమన 


జైతార్‌ కాలం (6 కొత దులోపుగా తంద్రే పనన! ఎ కష... 
ఉండదు. ఆ శాతం పెరిగితేనే యిబ్బందులు మొతరవం 
క్రమంగా ఆ శాతం. 1.5 కు చేరుకుంటే తలనొప్పి, ws 
కలుగుతాయి. ఇంకా ఎక్కువైతే స్ఫృహతప్పటం జరుగుతుంది 
ఆ తలనొప్పి, మూర్చ కూడా కార్బన్‌ డై ఆక్సైడ్‌ వల్ల కలుగవు. 
గాలిలో ఆక్సిజన్‌ శాతం తక్కువ కావటం వల్ల మనకు ప్రాణశక్తి 
సరిపోక ఆ యిబ్బందులు కలుగుతాయి. ఒకవేళ ఆ శాతం 75కు 
చేరుకుంటే మాత్రం ఆ కార్బన్‌ డై ఆక్సైడ్‌ భయంకరమైన విషం 
అవుతుంది. 

ఆ ప్రమాదం రాకుండుటకే దయామయుడగు సృష్టికర్త 
వృక్షజాతిని సృష్టించి వాటికి ఆ శక్తి నిచ్చాడు. అవి పగలు గాలిలోని 
కార్చన్‌డై ఆక్సెడును, భూమినుండి వాతావరణంనుండి నీటిని 
గ్రహిస్తాయి. వాటికున్న పచ్చదనం (క్లోరోఫిల్‌) ద్వారా సూర్యరశ్మిని 
స్వీకరించి దాని సాయంతో వాటి రాసాయనిక బంధాలను విడగొట్టి 
కార్పోహైడ్రేట్‌లుగా మార్చి మనకు అందిస్తాయి. ఈ ప్రక్రియక 
Photosynthesis) అని ఏరు పట్టికల స్యా కియకే 
సూర్యరశ్మిలో చాలాభాగం (1X10 భాగం) ea 

సలి సంవత్సరం 60X10 
ఉపయోగపడుతుంది. ఈ శక్తితో ప్రతి గంగా అంటే 
కిలోగ్రాముల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ల సో చేస్తుంది. 
కార్యోహైడ్రేట్స్‌గా మారుస్తుంది. గాలిని శుద్ధి చేను 


44 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


డౌ ॥ యన్‌.ఎ. మేక్సిమోవ్‌ (Plant Phisiology, Me Grow 
Hill, New York) గారి పరిశోధనలలో “గాలిలో కార్బన్‌ డై ఆక్పిడ్‌ 
కొద్ది పరిమాణం అధికంగా ఉన్నపుడు పంటల దిగుబడి పెరుగు” 
తున్నట్టు తెలిసింది. కనుక అగ్నిహోత్రం లో వెలువడే స్వల్ప 
కార్చన్‌డై ఆక్సడ్‌ గురించి భయమెందుకు ? 

బుషుల వైజ్ఞానిక దృష్టి 

పై రసాయనిక మార్పులన్నీ కేవలం పెద్ద మంటచేసి నెయ్యి, 
హోమద్రవ్యాలు అందులో గ్రుమ్మరించినంత మాత్రాన జరుగవు. 
ఒక క్రమపద్ధతిలో అగ్నిని జ్వలింపజేస్తూ కొద్దికొద్దిగా నెయ్యి, 
హోమద్రవ్యాలు సరియైన విరామంతో వేస్తేనే దహనక్రియ చక్కగా 
జరుగుతుంది. ఆక్సీకరణ తగినవిధంగా జరుగుతుంది. అప్పుడే 
సైవాయువులు వెలువడి మనకు మేలు చేస్తాయి. అయితే 
ఎంతెంత పరిమాణంలో ఎంతెంత విరామంతో వెయ్యాలి ? అనే 
విషయం సామాన్య ప్రజలకు తెలియదు. ఈ యిబ్బందిని 
పోగొట్టడానికే మన బుషులు వివిధ అగ్నిహోత్ర విధానాలను 
రూపొందించారు. వారి విధానాలను అనుసరిస్తే ఏ యిబ్బంది 
ఉండదు. ఆ విధి విధానాలను లోతుగా పరిశీలిస్తే వారెంతటి 
గొప్ప విజ్ఞానవేత్తలో అవగతమవుతుంది. 

ఆహుతుల సంఖ్యను, చేసే హోమం యొక్క ఉద్దేశ్యాన్ని 
దృష్టిలో పెట్టుకొని యజ్ఞకుండం ఎ పరిమాణంలో, ఏ ఆకారంలో 
ఉండాలి ? యజ్ఞశాల ఏ విధంగా నిర్మించాలి ? ఎక్కడ 


బుషుల వైజ్ఞానిక దృష్టి 45 
నిర్మించాలి? ఎఎ ఆహుతులు ఏఏ పరిమాణంలో యివాళి ) 
ఎంతెంత వ్యవధిలో యివ్వాలి ? అనే విషయాలు —_—— 
చెప్పారు. వాటన్నిటిని పరిశీలిస్తే ఎంతో ఎజ్ఞానం కనబడుతుంది 
కొన్ని విషయాలు నేటి విజ్ఞానానికి మార్గదర్శకంగా కూడా నను 
వాటన్నిటిని ఈ చిన్న పుస్తకంలో వివరించడానికి వీలుపడదు. 
ఇది కేవలం రసాయనిక మార్పులు తెలుపడం వరకు మాత్రమే 
పరిమితం. అయినా ఎంతెంత వ్యవధిలో ఆహుతులివ్వాలి ? 
అనే విషయం రసాయన పరివర్తనానికి అవసరం కనుక సంక్షిప్తంగా 
తెలియపరుస్తాను. 

అన్ని ఆహుతులు ఒకే వ్యవధిలో యివ్వకూడదు. ముందు 
యజ్ఞకుండంలో చక్కగా సమిధలను పేర్చి వాటి మధ్య అగ్నిని 
ఉంచాలి. తదుపరి ఆ అగ్నిపై కొన్ని నేతిలో తడిపిన సమిధలను 
పేర్పాలి తదుపరి వాటిపై మరికొన్ని సమిధలను పేర్చి కేవలం 
కొన్ని నేతి ఆహుతులు మాత్రమే యివ్వాలి. అగ్ని బాగా జ్వలించిన 
తదుపరి నేయి వేస్తూనే మరొకరు హామద్రవ్యాలు కూడా వేస్తూ 
ఉండాలి. 

పై ఆహుతుల వ్యవధి నిముషాలలో చెప్పినా గడియారం 
దగ్గర పెటుకుని వేయటం చాలా కష్టం. అందుచే మన బుషులు 
ప్రతి ఆహుతికి ఒక వేదమంత్రం లేదా ఒక వాక్యం పఠించి 
వెయ్యాలని చెప్పారు. ఆ వేద మంత్రాలలో, బుషి alan 
అగ్నిహోత్రం వల్ల కలిగే భౌతిక లాభాల గురించిన విజ్ఞానం ఎత 
ఆ మంత్రాల అర్థం తెలుసుకుంటే మానసిక ఏకాగ్రత, శాం; 


46 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


ఆనందం కలుగుతుంది. చేసే అగ్నిహోత్రం పై శ్రద్ధ ఇనుమడిస్తుంది. 
ఒకవేళ అర్థం తెలిసికోలేకపోయినా మంత్ర పఠనంతో ఆహుతులిస్తే 
క్రమం తప్పకుండా ఉంటుంది. మంత్రం చివర " స్వాహా అనే 
పదం ఉచ్చరించా లన్నారు. ఎందుకన వేద మంత్రాలు 
తెలియనివారికి కూడా ఈ పదం మంత్ర సమాప్తిని తెలిపి ఆహుతి 
యివ్వాలని సూచిస్తుంది. ఇంతేకాక ఈ పదంలో " నేపలికిన 
మంత్రం-అందలి విజ్ఞానం సత్యమైనది, ఆ సత్యం పైగల శ్రద్ధతో 
ఈ ఆహుతి యిస్తున్నా "ననే భావం యిమిడి ఉంది. 

హోమ విధి మధ్యలో అగ్నిహోత్రం నాలుగువైపుల జల 
ప్రసేచన క్రియ ఉంటుంది. అంటే నాలుగువైపుల నీళ్ళు పోస్తారు. 
ఆ నీళ్ళు అగ్నిహోత్ర వేడికి క్రమంగా ఆవిరగుచు పైకెగసి యజ్ఞ 
వాయువులతో కలిని వాట్‌ రసాయున వరివర్తన క్రు 


దోహదపడతాయి. హోమ వాయువుల రసాయన పరివర్తనకు ' 


నీటియావిరి కూడా అవసరమని ముందే తెలిసికొన్నాము కదా ! 

పెద్దపెద్ద యజ్ఞాలు ఎక్కువ. చెట్టుగల గ్రామాలలో , 
తోటలలో ; చెయ్యాలన్నారు లేదా ఆ విధంగా ఉండే ఆశ్రమాలలో, 
గురుకులాలలో చెయ్యాలన్నారు. పట్టణాలలో చేయవలసి 
వచ్చినపుడు యజ్ఞశాల చుట్టూ మొక్కలను, లతలను పెంచి 
సుళోభితంగా ఉంచాలన్నారు. ఇండ్లలో సంస్కారాదులు 
చేసేటప్పుడు పచ్చని అరటి చెట్లతో, మామిడి _తోరణాలలో 
అలంకరించాలన్నారు. ఇవన్నీ పెద్ద యజ్ఞాలలో వెలువడే కార్బన్‌ 
డై ఆక్సైడ్‌ ఎవరికి హాని చెయ్యకుండుటకే. దై దైనిక యజ్ఞం చిన్నది 


కంల లా పలాల అలాల లు పం వనరుల రారారా లంతా. 


బుషుల వైజ్ఞానిక దృష్టి 47 


కనుక బాగా గాలి వెలుతురు వచ్చే గదులలో నిరభ్యంతరంగా 
వెయ్యవచ్చు. ఇల్లే ప్రతి క్రియ వెనుక, ప్రతి నిర్దేశం వెనుక, ప్రతి 
విశేష ఆహుతి వెనుక విజ్ఞానం దాగి ఉంది. ఏదీ మూఢనమ్మకం 
కాదు. 

బుషుల ఈ విజ్ఞానానికి మూలం ఏమిటో మీకు తెలుసా 
() కోట్లు ఖరీదు చేసే పరిశో ధనశాలలు (Research Institutes) లక్షలు 
ఖరీదు చేసే పరికరాలు కాదు. పరీక్షల కోసం వేలాది పశు 
పక్షులను, సీమ ఎలుకలను హింసించటం అసలే ఉండదు. వారి 
విజ్ఞానానికి మూలం కేవలం సృష్టికర్త యైన పరమేశ్వరుడిచ్చిన 
వేదాలు. వాటిలో సమస్త సృష్టి విజ్ఞానం బీజ రూపంలో (ప్రకృతి 
నియమాలు తెలిపే సూత్రాలలో) ఉంది. ఆ విద్యా విజ్ఞానాలను 
గ్రహించే బుద్ధిని, మేధస్సును పరమేశ్వరుడు మానవులకిచ్చాడు. 
ఆ అద్భుత మేధస్సుతో బుషులు మనన చింతన ధ్యానాదుల 
ద్వారా వాటి విపులార్ధాన్ని చక్కగా గ్రహించారు. వివిధ 
యజ్ఞవిధులను రూపొందించారు. ఇదంతా వారి బుద్ధియనే 
ప్రయోగశాలలో మాత్రమే జరిగినది. ఏ ఖర్చు, హింస లేకుండానే 
ఒక్క అగ్నిహోత్ర విజ్ఞానమునే కాదు భూగర్భ, ఖగోళ, భౌతిక 
రసాయనిక, ఆయుర్వేద, యంత్ర, శిల్పాది సమస్త విజ్ఞానాలను 
వేదాల ఆధారంతోనే రచించారు. ఆ విధంగా చేసి చూపించారు. 

కాని, మన సాహిత్యం, కళా కౌశలాలు విదేశీయుల 
విద్వేషాగ్నికి చాలా వరకు ఆహుతియైపోయినవి. మిగిలి ఉన్నవి 
కూడా వారి పాలనలో మరుగున వడిపోయినవి. అట్ట 


is అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 


సమయంలో మహర్షి దయానందుడు (క్రీ.శ. 1824-1875) విశ్వ 
కృషి చేసి వేదాలను, వాటి వ్యాఖ్యానాలతో కూడిన బ్రాహ్మ 
అరణ్యక, వ్యాకరణ, దర్శన, జ్యోతిషాది శాస్త్రాలను మరల 
వెలుగులోనికి తీసుకువచ్చి మన కందించినాడు. వాటిలో 
అగ్నిహోత్ర విజ్ఞానం ఒకటి. ఆ శాస్త్రాల నన్నిటిని చదువ 
సామర్భ్యంలేని మనకొరకు 'వంచమహాయజ్ఞవిధి' 
“షోడశ సంస్కారవిధి' అనే పుస్తకాలను ఆర్యభాషయెన హిందీలో 
రచించినాడు. వాటి ననుసరించి దైనిక, బృహత్‌, సంస్కార 
యజ్ఞాలను చేసుకోవడం అత్యంత సరళమైన మార్గం. వాటిలో 
అద్భుతమైన విజ్ఞానం ఇమిడి ఉంది. 

ఈ చిన్న పుస్తకంలో కేవలం అగ్నిహోత్రం నుండి వెలువడే 
వాయువుల రాసాయనిక విశ్లేషణ మాత్రమే వివరింపబడింది. 
ఇందు వెలువడే వాయువుల గుణగణాలు ఎట్టివి ? డా॥ 
సత్యప్రకాశ్‌, డౌ॥ పుందన్‌లాల్‌ గార్ల పరిశోధనల సారాంశ మేమిటి 
? దేశ విదేశాలలో అగ్నిహోత్రంపై జరిగిన, జరుగుచున్న 
పరిశోధనలు - వాటి ఫలితాలు ఏమి ? వర్చేష్టి పుత్రకామేష్టి 
మొదలగునవి ఎంతవరకు సత్యం ? యజ్ఞం కామధేనువా ? 
దైనిక అగ్నిహోత్రం ఎలా చెయ్యాలి? అగి హోత్ర మందులు ఎలా 
చేసుకోవాలి ? మొదలెన విషయా ఫ్‌ 9 అ చే 
రచింపబడిన “అగి పో త రక వ! న 

ల" త్ర వైజ్ఞానిక స్వరూపం'లో చూడగోరెదను. 


ననన 


49 


ఉపసంహారము 

సాఠక మహాశయులారా ! 

మి రింతవరకు ఆర్యులు ఆచరించే అగ్నిహోత్ర రసాయనిక 
విశ్లేషణ గురించిన కొన్ని విషయాలు తెలుసుకొన్నారు. ఇదే విధంగా 
వారు చేసే వివిధ హోమాలు, వర్తేష్టి, పుత్రకామేష్టి మొదలైనవి 
కూడా ఉంటాయని గ్రహించవచ్చును. రోగిని బట్టి తగిన 
మూలికలను చేర్చి వోవుం చేస్తే రోగాలు పోయి 
ఆరోగ్యవంతులౌతారు. పంట పొలాలలో, పండ్ల తోటలలో చేస్తే 
వాటి తెగుళ్లు పోవటమే కాక పంటల దిగుబడి ఎక్కువవుతుంది. 
మనకే కాక మన చుట్టూ వుండే ప్రాణులకు, పంటలకు మేలే 
జరుగుతుంది. ఎవరికి ఎట్టి హాని జరుగదు. తక్కువ ఖర్చులో 
ఎక్కువ లాభం. వాతావరణాన్ని శుద్ధి చేసి సంస్కరించి మననేకాక 
మన ముందు తరాలని కూడా కాపాడుతుంది. పర్యావరణాన్ని 
పరిరక్షించడానికి ఇంతకు మించిన వైజ్ఞానిక సాధనం ఇంతవరకు 
కని పెట్టబడలేదు. ఇకముందు అట్ట వేరొక సాధనం రూపొందటం 
కష్టము. అందుచేతనే దీనికి మన బుషులు దేవయజ్ఞమని పేరు 
పెట్టినారు. 
దేవతలంటే ఆకాశంలోను, ఎక్కడో స్వర్గ లోకంలోను ఉండే 
వారని అర్థము కాదు. పరులకు ఉపకారము చేసే దివ్యగుణాలు 
గల ప్రతివ్యక్తి ప్రతి పదార్థం కూడా దేవతే. వ్యక్తులనయితే చేతన 
(జ్ఞానంగల) దేవతలని భౌతిక పదార్థాలనయితే జడదేవత లని 
అంటారు. ఈ అగ్నిహోత్రం జడదేవతలైన మన్ను, నీరు, గాలి, 


50 అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 
అగ్ని ఆకాశాలను శుద్ధిచేసి తద్ద్వారా ప్రాణులన్నిట్రిక కే 
చేసుంది. అందుచే అగ్నిహోత్రాన్ని దేవయజ్ఞ మన్నారు, 
వ్‌ 3 హోత్రం భౌతికంగానేగాక ఆధ్యాత్మికంగా కూడ్రా మన్య 
మేలు చేస్తుంది. మనను సత్కర్మలచేయ ప్రోత్సహిస్తుంది. మంత్ర 
చివర చదివే 'స్వాహా' “ఇదం న మమ అనే పదాలు స్వార్థత్యాగాన్ని 
నిరభిమానాన్ని కలిగించి నిష్కామకర్మవైపు నడిపిస్తాయి. స్వా 
అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం కొరకు ఈ అహి 
నర్పిస్తున్నా నని అర్ధం. 'ఇదం న మమ అంటే ' నేనర్పించే ఈ 
పదార్థం నేను సృష్టించింది కాదు సృష్టికర్తయైన సర్వేశ్వరుని సృష్టి 
ఇది, అతనిదే నాది కాదు' అని అర్థం. ఈ రెండు పదాలు మనకు 
వెంటనే శాంతి, ఆనందాలను కలిగిస్తాయి. తదనుగుణ 
ఆచరణవల్హ్ల క్రమంగా అభ్యాదంయు నిఃశ్రేయసాలను 
ప్రాప్తింపజేస్తాయి. 
వర్తేష్టి, పుత్రాకామేష్టి యజ్ఞాలు కూడా పుక్కిటి పురాణాలు 
కావు. ప్రాచీన చరిత్రలో అట్టి యథార్థమైన సంఘటన లెన్నో 
ఉన్నాయి. వనీ దృ చరిత్ర గ్రంథాలైన రామాయణ, 
మహాభారతాలలోను ఇట్టి సంఘటన లున్నాయి. రామాయణం 
లోని దశరథ, జనక మహారాజులకు సంతానాన్ని కలిగించే ఏ 
చికిత్సలు పనిచేయకపోతే చివరికి వారు పుత్రకామేష్టి యజ్ఞాలను 
చేసి సంతానాన్ని బడిసారు. భారతంలోను ఇట్టి సంఘటనలు 
కొన్నీ ఉన్నాయి. గడచిన 20వ శతాబ్దంలో కూడా అట్టివి జరిగాయి: 
కీశే పం. వీరసేన వేదశ్రమిగారు ఉత్తరభారతంలో సంతొని 


51 


కలగని కొందరిచే పుత్రాకామేష్టియజ్ఞాలు చేయించి వారిని 
సంతానవంతులను. చేసారు, వర్త యజ్ఞాలు చేసి వర్షాలు 
కురిపించారు. దక్షిణ భారతంలో కీ॥శే, పం. గణపతి శర్మ గారి 
మార్గదర్శకత్వంలో కీ॥శే॥ కొత్తూరు సీతయ్య గుప్త గారు పుత్రకామేష్టి 
చేసి పుత్రులను బడిసారు. వారి సంతానం యిప్పుడును 
భాగ్యనగరం(హైదరాబాద్‌)లో ఆరోగ్యంగా సుఖసంతోషాలతో 
ఉన్నారు. గుంటూరు ప్రాంతంలో డా॥ కొసరాజు తిరుమల 
రావుగౌరు, M.Se., (A.P.) Ph.d, FNSI, FESI, ND (రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, 
అగ్రికల్చర్‌ యూనివర్సిటీ) గారు 3, 4 గ్రామాలలో వర్షష్టి యజ్ఞాలు 
చేని వర్నాలు కురిపించారు. అచ్చినేని గుంటపాలెం 
(గుంటూరుజిల్లా) గ్రామంలో జరిపిన వర్తేష్టిలో పూర్ణాహూతి రోజున 
ప్రత్తిపాడు శాసనసభ్యులైన డా॥ మాకినేని పెదరత్తయ్య గారు 
(ఒకప్పుడు నిటి పారుదల శాఖామాత్యులు) వారి సతీమణితో 
కలిసి ఆహుతిలిచ్చారు. తదుపరి పెద్ద వర్షం కురవటం ప్రత్యక్షంగా 
చూసారు. పత్రికా విలేఖరులు ఆశ్చర్య పోయారు. ప్రజలంతా 
ఆనందించారు. డా॥ తిరుమలరావుగారు ప్రస్తుతం తమ 
గ్రామమైన కొచ్చర్ల (వయా. వినుకొండ, గుంటూరుజిల్లా, పీనీ ; 
522647) లో ఆదర్శ వ్యవసాయ క్షేత్రం నిర్మించి అగ్నిహోత్రం 
పంటలపై ఎట్టి ప్రభావం చూపుతుందో పరిశోధించే ప్రయత్నంలో 
ఉన్నారు. 

మనం ముందుతరాలకు ఆస్తిపాస్తులను, వినోద విజ్ఞాన 
పరికరాలను సమకూర్చలేకపోయినా పెద్ద నష్టం ఏమో జరుగదు. 


కా అగ్నిహోత రాసాయనిక విశ్లేషణ 
నవనాగరికత పేరుతో మనం చెడగొట్టిన ఈ జ జం 
నాయువులను కొంతవర్వకనా సంస్కరించి (శుద్దిచేసి) యివ్వు గలి 
అదే గొప్ప వారసత్వ సంపద అవుతుంది. పరమేశ్వరు డిచ్చిన ళ్‌ 
పర్యావరణాన్ని కనీసం ఈ విధంగానైనా వదలిపెట్టి వెళ్ళగల్రిి 
మంచిది. లేకున్న ముందు తరాలు మనను క్షమించవు. క్రన్స్య 
ఇప్పటినుండే ప్రతిదినం ప్రతి యింట అగ్నిహోత్రాన్ని చేయండి, 
ఆరోగ్య ఆనందాలను పొందండి. అట్టి పురుషార్థం చేస్తూ ఈక్రిది 
విధంగా పరమేశ్వరుని ప్రార్థించండి. మీకు శాంతి లభిస్తుంది, 
ఉన్నతి కలుగుతుంది. 
ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతి రాపః శాంతి 
రోషధయః శాంతిః | వనస్పతయ : శాంతిర్విశ్వేదేవా : శాంతి ర్టహ్మ 
శాంతిః సర్వం శాంతి ః శాంతిరేవ శాంతి ః; సా మా శాంతిరేధి ॥ 
(యజుర్వేదము - 36-37) 
ఓ సృష్టకర్తయైనపరమేశ్వరా ! నీ వేదాజ్ఞ ననుసరించి 
అగ్నిహోత్రాన్ని ఆచరించితిమి. మా ఈ పురుషార్థంతో ద్యులోక 
అంతరిక్షలోకములు, భూజలములు, ఓషధీ వనస్పతులు, సమస్త 
దేవతలు (ప్రాకృతిక శక్తులు), వేద విజ్ఞానము, సర్వము శాంతి 
దాయకము లైనవి, ప్రకృతిలో నెలకొన్న ఆ శాంతి నాకు శాంతినిచ్చి 
నన్ను వర్ధిల్ల జేయును గాక | 


ఓ3మ్‌ శాంతి శాంతి శాంతి : 


53 


దాతల సంక్షిప్త పరిచయం 

స్వ శ్రీ దేశబోయిన బాలరాజు ఆర్య గారు సికింద్రాబాద్‌ సీతాఫలమండి, 
ఫడిబాని వాస్తవ్యులు. వారు రైల్వే వర్ముషాపులో మెకానిక్‌ ఉద్యోగం చేస్తూ, 
నిన్న రేకుల గదిలో నివసించేవారు. వారికి చిన్ననాడే వారి మామగారైన 
స్వకీయ (డాక్టర్‌, రచయిత) శ్రీ ఆదాసు నర్సింహులు గారి ద్వారా 
ఆర్యసమాజముతో పరిచయమేర్చడి ఒక ఆర్యవీరునిగా జీవించేవారు. 
వ్యాయామం, కజ్టిసాము, కత్తిసాము చేసేవారు. ధైర్యంగా రజాకార్ల నెదిరించారు. 
ఉత్సాహపూరిత భజనలు పాడుతూ అందర్ని చైతన్యవంతం చేసేవారు. తన 
పుత్రులు మరియు బస్తీవారు ఆర్యవీరులు కావాలని పూర్ణ ప్రయత్నం చేసేవారు. 
ప్రథమ కోపం ప్రదర్శించినా హృదయం నవనీతం. 'వీరి ధర్మపత్ని శ్రీమతి 


కమలమ్మ గారు పరమసాధ్వి, సౌమ్యురాలు. భర్త అడుగుజాడలలో సంతానాన్ని 
పెంచి పోషించారు. 


ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె, పేర్లు వరుసగా 
పృథ్వీరాజ్‌, శ్రీమతి శోభారాణి, జయరాజ్‌, ఓంరాజ్‌, భరత్‌రాజ్‌. 


ముద్రణ వ్యయదాత శ్రీ జయరాజ్‌ ఆర్యగారు వీరి రెండవ కుమారుడు 
వీరు తండ్రి దగ్గర కజ్బసాము, కత్తిసాము, వ్యాయామం నేర్చుకొని ఎందరికో 
నేర్చిస్తుంటారు. వీరు యం.ఏ., తెలుగు., యం.ఏ., సంస్కృతం, యం.ఏ 
ఆర్కియాలజి, బి.ఇడి. చదివారు. గవర్నమెంట్‌ స్కూల్‌లో తెలుగు 
ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తండ్రివలె సంధ్యా, 
అగ్నిహోత్రాది పంచ మహాయజ్ఞాలు చేస్తూ, ఒక ఆర్యునిగా, ఆదర్శ 
ఉపాధ్యాయునిగా, యోగా టీచర్‌గా, పురోహితునిగా, సామాజిక కార్యకర్తగా 
విశేషించి పిల్లలకు ఆదర్శ గురువుగా చెదరని ముద్ర వేశారు, 


54 


వీరి సతీమణి శ్రీమతి బసంతరాణి గారు బి. యస్‌.సి., ఎం.ఏ., యం. 
చదివారు. వీరు గవర్నమెంట్‌ స్కూల్‌లో హెచ్‌.యం.గా పనిచేస్తున్నారు, వీ 
భర్త అడుగుజాడలలో శ్రమించి ఆర్యపురోహితగా ఎన్నో సంస్కారాలు చ్చ 
ప్రసిద్ధిని పొందారు. భార్యా భర్తలిద్దరు కలసి విద్యార్థులకు నైతిక విలువల, 
దేశభక్తి, వీరుల చరిత్ర, వైదిక శిక్షణా కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, యోగ 
శిక్షణా తరగతులు ఉచితంగా నిర్వహిస్తూంటారు. ప్రతి సంవత్సరం శివరాక్రి 
మహర్షి దయానంద బోధరాత్రి సందర్భంగా వివిధ కళాశాల మరియు 
పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వక్షృత్వ, క్విజ్‌ మరియు దేశభక్తి 
పాటల పోటీలు నిర్వహిస్తుంటారు. 


వీరి కుమారుడు డి. రాణా ప్రతాప్‌రాజ్‌ ఇంజనీర్‌, యోగ శిక్షకుడు తండ్రి 
నిర్వహించే అన్ని ఆర్యసమాజ కార్యక్రమాల్లో తనవంతు కృషిని అందిస్తున్నాడు. 
(ప్రన్తుతం వేడిబావి ఆర్యనమాజానికి సాంన్క్సృతిక కార్యదర్శిగా 
సేవలందిస్తున్నాడు. జయరాజ్‌ ఆర్య గారి మొదటి కుమార్తె డా॥ శ్రీమతి 
సత్రం జ్ఞానవర్ధిని గైనకాలజిస్ట్‌, అల్లుడు శ్రీ సత్రం శశాంక్‌గారు సీనియర్‌ 
ఎగ్జిక్యూటివ్‌, రెండవ కుమార్తె డి. హర్షవర్ధిని ప్రభుత్వ ఉద్యోగిని, మహిళా 
శిశు సంక్షేమ శాఖలో గెజిటెడ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పిల్లలందరు 
తల్లిదండ్రుల మాటని జవదాటని ఆదర్శవంతులు, ఉత్తమ గుణశీలురు. 


అట్టి ఈ ఆర్యపరివారానికి మా అభినందనలు, ఆశీస్సులు. 


మీ సేవలో 
గాయత్రీ ఆశ్రమ ట్రస్టు 


[9 9౦ లరాలా వాలు ఫం (ా 


మా గాయత్రీ ఆ(శ్రమ (ప్రచురణలు 


గాయత్రీ మహిమ 

గాయత్రీ విజ్ఞానం 

మన ఇతిహాసం 

మన వేదశా(స్తాల పరిచయం 
అగ్నిహోత్రం 100శాతం వైజ్ఞానికం 
అగ్నిహోత్ర రాసాయనిక విశ్లేషణ 
అగ్నిహోత్ర ఆధ్యాత్మిక స్వరూపము 


య. సూర్యకిరణ చికిత్స 
వేదాలలో జలచికిత్సా విజ్ఞానం 
పెండ్లినాటి (ప్రమాణాలు 
గర్భాదాన విజ్ఞానం 

దౌహృదిని 

మరణానంతరం జీవుని ప్రయాణం 
మానవ ధర్మము 

ఈశావాస్యమిదం సర్వం" 

దేవుడు - జీవుడు - ప్రకృతి 
వేదాలలో అశ్వనీదేవతలు 
సంధ్యావందనం - వైజ్ఞానిక సమాలోచన 


జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ* 
. వేదాల వెలుగుచూపే ఆర్యసమాజము 
. వైదిక జన్మదిన వేడుక 


పండుగల పరమార్థం 
వైదిక గృప్రవేశ విధి 


. వేదాలలో వర్చేష్టి విజ్ఞానం 


వైదిక క్రాంతి పథం 


. పురుషసూక్తము 


వైదిక శాంతి పాఠం (వైజ్ఞానిక వ్యాఖ్య) 

అటి ష్టిక థ 

సరస్వతీ సూక్తము 

స్వతంత్ర సముపార్దనలో దయానందుడు 


. వైదిక సంస్కృతిలో వానప్రస్థాశమము 
. గంగాధర శివుడు 

. ప్రణవస్తోత్రము 

. విశుద్ధ లక్ష్మీసూక్తము 

. వేదాలలో మనోవిజ్ఞానం 

. వేదామృతం 

. వైదిక సుప్రభాతం * 

. శివరాత్రి రహస్యము" } 

. గణపతి రహస్యము 

. వేదాలలో దేశభక్తి 

, వేదాలలో దశ నియమములు * 
. వేదార్థ విజ్ఞానం 


30-00 
100-00 
70-00 
70-00 
60-00 
40-00 
30-00 
40-00 
80-00 
60-00 
40-00 
50-00 
40-00 
40-00 
40-00 
50-00 
30-00 
20-00 
50-00 
60-00 
30-00 
30-00 
40-00 
30-00 
25-00 
40-00 
20-00 
20-00 
20-00 
10-00 
10-00 
10-00 
10-00 
10-00 
20-00 
20-00 
50-00 


50-00 
20-00 
50-00 


100-00 


Gayatri Series No. 36 
Agnihotra Rasayanika Vishleshana Rs. 40/. 


శ్రీకృష్ణ దాచ : 


శ్లో॥ దేవాన్‌ భానయతానేన తే దేవా భానయంతు వః ; 
సరస్సరం భానయంతః (శ్రేయః పరమవాప్పుథ I 
భగవర్గీత (3-11) 


ఈ అగ్నిహోత్రంవల్ల పృథివీ జల అగ్ని వాయు ఆకాశాది ప్రాకృతిక 
దేవతలు భావన చేయబడతాయి. అంటే - శుద్ధి (PURIFY) 
చేయబడతాయి. ఆ విధంగా శుద్ధిచేయబడిన పంచభూతాలు మిమ్ము - 
స్థావర జంగమ ప్రాణులనన్నిటిని శుద్ధిచేస్తాయి. - ఆరోగ్యవంతుల 
చేస్తాయి. ఇట్లు పరస్పరం సంస్కరించుకుంటూ మీరంతా ఉత్తమ 
శ్రేయస్సును పొందండి. అంటే, బలారోగ్య ఉత్సాహాలను, తద్వారా ఉత్తమ 
సుఖాలను పొందండి. 

(ఆయుర్వేద పరిభాషలో భావన చేయుటమంటే శుద్ధి చేయటం. 
గంధకం మొదలైన ఖనిజాలను మూలికా రసాలతో బాగా మర్దించి - నూరి 
భావన చేస్తారు. అట్టి గంధకాన్ని భావనగంధకం అంటారు.) 


Published by : 
Gayatri Ashram Trust, 
12-10-586/6, Vyas Nagar (Indira Nagar, Road No. 2) 


Warasiguda, Secunderabad - 500 061. 
Cell : 9848011073 (K.P. Narsing Rao - Secretary) 


PRINTSHOP - +91 9866554500 


